అక్షరోద్యమ రచనలు 


అక్షర విజ్ఞానం 


అక్షర విజ్ఞానం 


అక్షర విజ్ఞానం 


రచన 
శనగవరపు ఉమామహేశ్‌ 


అక్షర పద్మము 


అక్షరోదువమ రచనలు 


అక్షర విజ్ఞానం 


ప్రథమ ముదణ : నవంబర్‌ 2019 
ప్రకాశకులు : శనగవరపు ఉమామహేశ్‌ 
ప్రతులకు : శనగవరపు ఉమామహేశ్‌ 
akshara.udyamam@ gmail.com 
ప్రింటింగ్‌ : కావ్యా గ్రాఫిక్స్‌ 

కాపీలు : 1000 


ముఖ చితం మరియు పైటిల్‌ డిజైన్‌ : శనగవరపు ఉమామహేశ్‌ 


ముఖ చిత్రం లోని అక్షర పద్మము గురించి : రచయిత 
అక్షరముల పూర్తి స్వరూపాన్ని పరిశోధించి పరిశీలించిన తర్వాత ఆ 
వెజ్టానికతను అక్షర పద్మం అనే నమూనా రూపంలో 
నిర్మించడమైనది.. 20196 


All rights reserved. No part of this book shall be reproduced or 
transmitted in any form or by any means, electronic, mechanical, 
magnetic, and photographic including photocopying, recording or by any 
information storage and retrieval system, without prior written permission 
of the author. No parent liability is assumed with respect to use of 
information contained herein. Although every precaution has been taken 
in the preparation of this book, the publisher and the author assume no 
responsibility for errors or omissions. Neither is any liability assumed for 
damages resulting from the use of the information contained herein. 
Umamahesh Senagavarapu, 2019© 

శనగవరపు ఉమామహేశ్‌ 20196 


Please, send your comments to Umamahesh Senagavarapu 
Email: akshara.udyamam@ gmail.com 


వెల: 


అక్షర విజ్ఞానం 


విషయ సూచిక 


అంకితం 

అక్షరముల నమూనానే అక్షర పద్మము 
నా అక్షరోద్యమం 

పుస్తకావిష్కరణ- ధన్యవాదములు 

ఈ పుస్తకమును ఎలా చదవాలి? 


అధ్యాయం 1: మన అక్షరాల పుట్టు 
పూర్వోత్తరాలు 


1, 


09౯౮ ౮గా 


9. 


అక్షర రక్ష - భాషా వైవిధ్యాన్ని , మాండలికాలను 
కాపాడ గలిగేవి మన అక్షరాలు 

భరత ఖండము - అక్షర ఖండము- అక్షర భూమి 
మన అక్షరాల చరిత 

అక్షరములు - విజ్ఞాన శ్మాస్త ఆవిష్కరణలు 

మన ప్రాచీన భాషా వేత్తలు 

తెలుగు సాహితీ వృక్షము - అక్షరాలు 

మన తెలుగు భాషా వేత్తల సృజనాత్మకత 
సృజనాత్మకతకు మరో ఉదాహరణ చిత కవిత్వపు 
"పాయలు 

మూలానికి తగులు వృక్షానికి మంచిది కాదు 


అధ్యాయం 2: అక్షర విజ్ఞానం 


Mm WP 


అక్షరమాల - సూతములు 

అచ్చులు హల్లులు అనే పదాల పుట్టు పూర్వోత్తరాలు 
శబ్ద శాస్త్రమునకు చెందిన సాంకేతిక పదాల వివరణలు 
కచటత ప వగముల వెనుక రహస్యాలు 
అనునాసికల పుట్టుక - వాడకంలో వాటి సహజత్వము 


3 


అక్షరోద3మ రచనలు 


{ope స 


౦కీర్ణ అక్షరములు - అక్షర మాల విశ్వరూపం 
మహా త్రిలింగ లిపి/పెను తెనుగు వ్రాలు పటిక 
౦హిత-సంయోగము- సంధి 

గుణింతాలలో గణితము 


అధ్యాయం 3: అక్షర అభ్యాసాలు 


సానము- కరణము - క చ, ట, త ,ప వరముల 

సాధనాభ్యాసములు 

అభ్యంతర ప్రయత్నము - సాధనాభ్యాసములు 

2.1. సంవృత ,వివృతముల సాధనాభ్యాసములు 

2.2. స్పర్శలు- సాధనాభ్యాసములు 

2.3. ఈషత్‌ సృృష్టముల సాధనాభ్యాసములు 

2.4. ఈషత్‌ వివృతముల సాధనాభ్యాసములు 

బాహ్య ప్రయత్నము- సాధనాభ్యాసములు 

3.1. అల్ప ప్రాణము మహాపాణముల మధ్య తేడా - - 
కచ, ట, త ,ప వరముల సాధనాభ్యాసములు 

3.2. వివారము, సంవారము మధ్య తేడా-కచ,ట,త 
,ప వరముల సాధనాభ్యాసములు 

అక్షర అభ్యాసంలో సందేహాలు- సమాధానాలు 


అనుబంధం- ఇంగ్లీష్‌ కీబోర్డ్‌ లో తెలుగు అక్షరములు 


రచయిత పరిచయం 


అక్షర విజ్ఞానం 


అంకితం 


ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే ప్రాచీనమైన 
మాతృభాషలు భారతదేశంలోనే [బతికి ఉన్నాయి. ఈ భాషల 
శబ్బకోశములు తరతరాలుగా అలాగే కాపాడబడటానికి కారణం 
అక్షర వ్యవస్థ. మాతృభాషల పదకోశాలను, గర్బంలో పెట్టుకొని 
కాపాడే అమ్మ వంటివి, అక్షరములు. 


మాటలు రాని పిల్లవాడే కాదు, మూగ వాడు కూడా ఆ(రతతో 
పలకగలిగేవి అమ్మ అనే అక్షరాల సముదాయం. 


జీవిని కరుణతో కాపాడే, "అమ్మ" అనే, మంతం వంటి పదానికీ, 
మాతృభాషలను కాపాడే, అక్షరములకు, భేదం లేదు. 


ఈ అక్షరాలను వాడే మాతృ భాష, కలిగిన ప్రతి వ్యక్తికి, ఆత్మ 
విశ్వాసం కలిగించి, ఆత్మ న్యూనత నుండి దూరం చేసే, నా 
అక్షరోద్యమానికి అమ్మ లోని అపారమైన కరుణే, వెన్నుదన్న. 


కనుక నేను అక్షర పద్మము రూపంలో దర్శించిన పూర్తి 
అక్షరముల స్వరూపమునకూ, అమ్మ కి ఈ అక్షరవిజ్ఞానం 
అనే [గ్రంథాన్ని అంకితం చేస్తున్నాను. 


అక్షరోద3మ రచనలు 


అక్షరముల నమూనానే అక్షర పద్మము 


నేను పూర్తి అక్షరముల స్వరూపాన్ని దర్శించి ఆవిష్కరించుకొన్నదీ 
అక్షర పద్మం స్వరూపంలో. అక్షరముల పూర్తి స్వరూపాన్ని 
పరిశోధించి పరికీలించిన తర్వాత, ఆ వైజ్ఞానికతను అక్షర పద్మం 
అనే నమూనా రూపంలో నిర్మించడమైనది.. అక్షరాల్లో గుంపులు- 
దాని వెనుక సైన్సే ఈ అక్షర పద్యము. 


పద్మము: మీరు చిత్రం లో గీయబడిన అక్షర పద్మాన్ని గమనిస్తే, 
అకచటతపయశ అనే అక్షరములు పదృపు రేకులలో 
కనిపిస్తాయి. ఇవి మరేమిటో కాదు, మన అక్షర మాలలని అక్షరపు 
గుంపులు లేదా సమూహాలకు చెందిన మొదటి అక్షరములు. 


సముహము 1- అ నుంచి అః వరకు 
సముహము 2- క నుంచి జ వరకు 
సముహము 3- చ నుంచి ఇ వరకు 
సముహము 4- ట నుంచి ణ వరకు 
సముహము 5- త నుంచి న వరకు 
సముహము 6- ప నుంచి మ వరకు 
సముహము 7- య నుంచి వ వరకు 
సముహము 8- శ నుంచి క్ష వరకు 


మనము సాధారణంగా "అ-కచట త ప- య- శ" అనబడే వరుసలో 
అక్షరములు వ్రాస్తాము. అనగా మొదట, అ నుండి అః వరకు 
అచ్చులు, తర్వాత క, చ, ట, త, ఏ వర్గాలు వ్రాసి; ఆపై"యరలవ' 
వరము, చివరిగా "శ ష స హ"వగ్గము తో ముగిస్తాము. 


ఈ అమరిక లో అద్భుతమైన ఆలోచన మరియు విజ్ఞానము ఉంది. 
ఇవి "అభ్యంతర ప్రయత్నము" అనే విధానము ద్వారా 
వర్లీకరించబడ్డాయి. ఈ విధానమునకు మూలము కరణము(కదిలే 
ఉపకరణ), సానము(కదలని ఉపకరణ) ఆధారముగా చేసుకుని జరిగే 
"అభ్యంతర ప్రయత్నము”. 


ఈ కరణము స్థానము ఒక దాన్ని ఒకటి స్పర్శించబడుతున్నవా లేదా, 
ఎంత దూరములో ఒక దానికొకటి ఉన్నవి అనే దాని ఆధారముగా ఈ 
కూర్పు జరిగినది. ఉదాహరణకు "త ధ దధ న" ఉచ్చరించునపుడు 


6 


అక్షర విజ్ఞానం 


దంతాలు "నానము", నాలుక "కరణము" ."పఫబభ 
మ"ఉచ్చారించునపుడు పై పెదవి "సానము", క్రింది పెదవి 
"కరణము" . ఇవి ఒక దాన్ని ఒకటి స్పృశించుకొంటాయి. కనుక 
స్పర్శలు అన్నారు. క, చ, ట, త, ప వర్గులన్నీ స్పర్శలు. అలాగే 


సో 


"యరలవ" లు అంతస్థములు "శ షస హ'" లు ఊష్ములు. 


అచః స్వరాః (అచ్‌ ప్రత్యాహారము ) 

అం అః ఇత్యచాః (అం అః అచ్చులు) 

కాదయోమావసానాః స్పర్శాః (క నుంచి మ వరకు) 
యణో౭అంతస్టాః (యణ్‌ ప్రత్యాహారము - య నుంచి వ వరకు) 
శల్‌ ఊష్మాణః (శల్‌ ప్రత్యాహారము - శ నుంచి హ వరకు) 


అభ్యంతర ప్రయత్నం మొదలైన సాంకేతిక పదాలు విషయాలు 
నేను ముందు భాగాల నిర్వచిస్తాను. వివరిస్తాను. 


ఈ సమూహాలే కాక, ఆ సమూహాల్లో ఉన్న (ప్రతి అక్షరము కూర్పు లో 
కూడా పెద్ద సైన్సే ఉంది. అంకే క తర్వాత గ తర్వాత జ ఉండటం 
వెనకల ఒక సైన్సు సెన్సు ఉందన్నమాట. అలాగే వీటి క ప్రక్కఖ, గ 
పక్క ఘ కి కూడా ఒక విశేషణ ఉంది. 


తైకోణాకారము : అలాగే పద్మములోని (తికోణాకారము లో 
మూడు అచ్చులు అ, ఉ, అనుస్వారం (అం , ౦) లు ఇవ్వబడ్డాయి. 
ఇవి నాలుక ఉపయోగించకుండా, మూగ వాడు లేదా మాటలు రాని 
పిల్లలు కూడా పలక గలిగే శబ్దాలు. అందువల్లేనేమో ఆ అని, అమ్మ్‌ 
అనీ, మ్మ్‌ అని, ఊ అని "ఊ" కొస్తే పిల్లవాడు కూడా పలకగలడు. 
అందువల్లే అమ్మ ని ఏమీరాని పిల్లవాడు కూడా పిలవగలిగేలా 
అమ్మ అని పేరు పెట్టుకున్నాము. 


అతి ముఖ్యంగా, శబ్ద ఉత్పత్తిని గమనిస్తే, ముఖ్యమైన ఈ మూడు 
అచ్చులు మన నోటిలోని ప్రాంతాల నుంచీ పలకగలిగే శబ్దాలకు 
హద్దుల వంటివి. ఒక రకంగా ఈ ఆ ఊ మ్‌ అనేవి మొతం అక్షర 
మాల కి మూల రూపాలు. వీటిని కలిపినపుడు, గుణ సంధి ఏర్పడి 
ఓమ్‌ అనే శబ్దము ఏర్పడుతుంది. అందు వలననే సాధారణంగా 
ఓమ్‌ ని అన్ని శబ్దాల యొక్క సంకీర్ణ శబ్దం గా పరిగణిస్తారు. 

ఓమ్‌ ని మతంగా పరిగణించి శబ శాస్తం చదవడం మానవద్దని 
మనవి. 


అక్షరోద3మ రచనలు 


మనం ఇక్కడ మతము కాక, కేవలం భాష, శబ్ద శా|స్తంలోని సైన్సుని 
చర్చిస్తున్నాము భావజాలం, సామాజిక పక్షపాత ధోరణులవలననే 
మాతృ భాషల హానికి ఆస్కారమెక్కువని తేలిన అంశము. 


వంత్తము- బిందువు: 


'పాచీన వైదిక శిక్ష మరియు తంత శాసాలలొ అకచటతపయ 
శల వర్గన ఉన్నది. ఇది మనిషి నోటి తో పలక గలిగే (క్రియ), 
మనిషి వినగలిగే మాటకి / వైఖరీ రూపంలోని వాక్కు కి ప్రతిరూపం. 


దాని మధ్యలో ఉన్న అ, ఉ,మ్‌ ల కలయిక ఓమ్‌ లేదా ప్రణవం 
మధ్యమ వాక్కు కు ప్రతిరూపం. ఇది వినిపించే వాక్కు/మాట కి 
మూలమైన భావమునకు- భావాన్ని వ్యక్తీకరించాలనే కోరికకు మధ్య 
(జ్ఞాన) ప్పితి. 


భావాన్ని వ్యక్తీకరించాలనే కోరిక (ఇచ్చు ) మధ్యలోని వృత్తము లో 
నిబిడీకృతమై ఉంటాయి. దీన్ని పశ్యంతీ వాక్కు కి ప్రతి రూపంగా 
చెప్పుకోవచ్చు. 


వ్యక్తీకరించాలనే కోరికకి మూలమైన ప్రాణాన్ని పరా వాక్కు గా 
చెబుతూ వృత్తము మధ్య లోని బిందువు గా అక్షర పద్మం లో 
చూపబడినది. 


అక్షర విజ్ఞానం 


నా అక్షరోద$మం 


ఉద్యమం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉద్యమ కర్తలకు 
మరియు దాని ప్రతిపక్షమైన వ్యకులకూ/వ్యవసకూ మధ్య ఘర్షణ. 
కానీ నా అక్షరోద్యమం నిర్వచనం, అక్షరాల్లోని వైజ్ఞానిక సత్యాలు 
(ప్రజలకు పంచడమే. ఈ ఉద్యమంలో ప్రతిపక్షము మన అక్ష రాల్గొని 
రహస్యాలు తెలియనితనము. ఇక్కడ ఉద్యమ లక్ష్యము ఆ సత్యాలు 
అందరికీ పూర్తిగా అరమయ్యేటట్టు చేయడము . నేర్చుకున్న 
తర్వాత ఆత్మ విశ్వాసము, ఆత్మ గౌరవమూ, మనకు మన మీద 
(శేమా కలగటము తథ్యము. ఒక వారాంతపు సమయం కేటాయిస్తే, 
అక్షర సత్యాలూ మరియూ రహస్యాలన్ని నేర్చుకోవచ్చు. 


మానవ సమాజపు ఆవిష్కరణలలో మన ప్రాచీన భారతీయ భాషా 
మేధావులు కనుగొన్న శబ్ద శ్మాస్తము మరియు అక్షరముల కూర్పు 
అత్యంత విజ్ఞానవంత మైనది . ప్రపంచము మొత్తము మీద, 
ఇప్పటికీ కొన్ని వందల మాతృ భాషల, వేల మాండలికాల భాషా 
వైవిధ్యత కేవలం భారతదేశంలో మాత్రమే మనుగడ 
సాగిస్తున్నాయంకే దీనికి ముఖ్య కారణం, శక్తివంతమైన మరియు 
ఉదాత్తమైన అక్షరాలు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. 


సాధారణంగా అక్షరములు అంకే లిపి అని, అవి వాయడం 
నేరుుకొంశే వాటిని నేర్వడమయిపోయినట్లు మనం భావిస్తాము. కానీ 
అక్షర పద్దతి అంకే లిపి కాదు. [ప్రపంచము మొతము మీద, కేవలం 
"అక్షర పద్దతి/ అక్షర వ్యవస్త" మాత్రమే శబ్దము మరియు శబ్ద 
ఉత్పత్తి సానముల మధ్య సంబంధమును బట్టి వైజ్ఞానికంగా 
ఏర్పడిన పద్దతి. 


సాధారణంగా అక్షరములు నేర్వడం గురించిన అంశము అనగానే, 
అక్షరములంకే పిల్లలకు నేర్పే ఒక చిన్నపాటివిషయమనీ , మనం 
ఇంతకు మునుపే నేర్చేసుకొన్నదనే ఒక అభిపాయంలో 
సాధారణంగా ఉంటాము. 


కానీ వాస్తవానికి, ఎక్కువ శాతం తెలుగు మాతృ భాషగా గల 
పెద్దలకు, యువకులకు, తలిదం[డులకు ముఖ్యంగా ఈ తరం 
అంకే 60 ఏళ వయసు లోపు వారికి, మన అక్షరాల వెనుక 
సెన్సు/విజాన రహస్యాల గురించి అవగాహన లేదనే విషయం కాస్త 


అక్షరోద3మ రచనలు 


ఆందోళన కలిగించే అంశమే. ఉదాహరణకి, మన అక్షరములలో క, 
చ,ట, త, ప అని వరుసల ఎందుకు ఏర్పరిచారు? క తర్వాత ఖ, 
తర్వాత గ తర్వాత ఘ ఎందుకు? క,ఖ్స, గ, ఘ, జ వరుసలో చివర 
వచ్చే జ ఎలా పలకాలి? చ , జే పైన త వత్తు ఎందుకు కల్పించారు? 
మొదలైన ప్రశ్నలకు చాల కొద్ది మంది వద్దే వైజ్ఞానికమైన జవాబు 
లభిస్తుంది. 


దీనికి కారణం, అక్షరాల వెనుక విజ్ఞానం మన [ప్రాథమిక విద్యకి 
చెందిన పాఠ్య ప్రణాళికలో పాఠర్యాంశముగా లేక పోవడమే. 
ప్రస్తుతము, తెలుగు అక్షరములను వాటి వెనుక రహస్యాలను 
వివరించకుండా, ప్రయోగాత్మకమైన అభ్యాసాలు లేకుండా, 
అశ్యాస్తీయంగా, ఒక లిపి లాగా బాగా రుబ్బించి, నేర్పించడమే దీనికి 
కారణం. ముఖ్యంగా అక్షర రహస్యాలు తెలిపే మన ప్రాచీన శబ్ద 
సూత్రాలను, మన తెలుగు పాఠ్య ప్రణాళికలు విస్మరించడం వలన 
అక్షరాల కూర్పు లో ఉన్న సైన్సు మనకు తెలియదు. ఈ పుస్తకంలో 
వాసిన అక్షర రహస్యాలను నా విద్యాభ్యాసనమయిన తర్వాత, ప్రాచీన 
శబ్ద సూత్రాల పెన అనుకోకుండా శద్ద ఏర్పడి చేసిన స్వంత 
పరిశోధనల ఫలితంగానే నేర్వడం జరిగింది. 


ఆంగ ఆల్పుబేట్‌, మరియు స్పెల్లింగ్‌ వ్యవస్థకు వైజ్ఞానికతకు బారెడు 
దూరం. ఈ మధ్య కొన్ని తెలుగు [ప్రాథమిక శిక్షణాలయాలు తెలుగు 
అక్షరములు నేర్పడంలో ఆంగ ఆల్పాబేట్‌ నేర్పించే విధానాలు 
మక్కికి మక్కీ కాపీ కొట్టడము జరుగుతోంది. 


ఏ తర్వాత బీ, తర్వాత సీ తర్వాత డీ ఎందుకు వస్తాయి? 'క' అనే 
శబ్దానికి ఇంగ్లీషులో సి, కే అనే రెండు లిపి గుర్తుతెందుకు ఇంకా 
ఉంచుకున్నారు? బి యు టి బట్‌ అయితే పీయు టి పుట్‌ ఎందుకు, 
పట్‌ అవాలి కదా? జీ ఓ గో అయితే, డీ ఓ డూ ఎందుకు? ఇలా 
తెలుగు అక్షరాల కూర్చూ, ఆంగ అల్పుబేట్‌ కూర్పు మధ్య 
హేతుబదమైన చర్చలేకుండా, తెలుగు అక్షరములు నేర్పడంలో 
ఆంగ ఆల్పాబేట్‌ నేర్పించే విధానాలు కాపీ కొట్టడము కొరివితో తల 
దువ్వుకోవడమే, ఉన్న జుట్టు ఊడటం తప్పు, దువ్వుకోవడం అనేది 
జరుగదు. ఆ తర్వాత, ఆడలేక మద్దెల ఓడన్నట్లు, అక్షరములు 
సులభంగా నేర్వలేకపోతే, అవి గుది బండలుగా కనిపించి, వాటిని 
తొలగించే ప్రయత్నము చేయడం సహజమే. 


10 


అక్షర విజ్ఞానం 


పాఠ్యాంశాల్లో, పాఠశాలల్లో , పాఠర్నపజణాళికల్లో, తెలుగు సంఘాలు 
నడిపే తెలుగు బడులలో ఎక్కడా కూడా ఈ అక్షర రహస్యాల పూర్తి 
వివరణే లేదనే విషయం కాస్త బాధకు గురిచేసి , దాన్ని పరిష్కరించే 
దిశగా మన అక్షరాల స్పూర్తి తో, అక్షరముల కూర్పులోని విజ్ఞానం 
మరియు రహస్యాలు ప్రతి ఒక్క తెలుగు వాడికి చేరాలనే 
శాంతియుతమైన సంకల్పంతో ప్రపంచ వ్యాప్తంగా నేను 
అక్షరోద్యమానికి శీకారం చుట్టడం జరిగినది. 


అక్షరోదమం (ప్రస్తుతం క్రింది లక్ష్యాలతో, కార్యక్రమాలతో సాగుతోంది 


అక్షరోద్యమంలో భాగం గా గంధ, ఆడియో , వీడియో, మౌఖిక 
మాధ్యమాల రూపంలో అక్షర రహస్యాలు/అక్షర విజ్ఞానం 
వనరులను తయారు చేయడం. 


అక్షర రహస్యాలు /అక్షర విజ్ఞానం వనరులను 
అక్షరోద్యమంలో భాగం గా ఉభయ తెలుగు రాష్టాల్లో 
నివసించే - 


౦ (పతికుటుంబానికీ, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి, 

౦ (పతి విద్యాలయానికి, విద్యాలయంలోని అధ్యాపక 
వర్గానికీ, ప్రతి విద్యార్థి కి, 

౦ (పతి కార్యాలయానికి, ప్రతి ఉద్యోగికి 


అక్షర రహస్యాలు అందచేయడం, , శిక్షణ ఇవ్వడం. 


అక్షర రహస్యాలు /అక్షర విజ్ఞానం వనరులను, 
అక్షరోద్యమంలో భాగం గా ఉభయ ర్యాష్టాల్లో కాక ఇతర 
రాష్టాల్లో నివసించే ప్రతి తెలుగు వ్యక్తికీ అందచేయడం, , 
నిక్షణ ఇవ్వడం. 


అక్షర రహస్యాలు /అక్షర విజ్ఞానం వనరులను, 
అక్షరోద్యమంలో భాగం గా ప్రపంచ వ్యాప్తంగా, 
భారతదేశంలో కాక ఇతర దేశాల్లో నివసించే ప్రతి తెలుగు 
వ్యక్తికీ అందచేయడం, , శిక్షణ ఇవ్వడం. 


11 


అక్షరోదువమ రచనలు 


* అక్షర రహస్యాలు తెలిపే మన ప్రాచీన శబ్ద సూత్రాలను, 
అక్షరాల వెనుక విజ్ఞానమును, మన ప్రాధమిక విద్యకి 
చెందిన పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశముగా అమలు 
చేయించడం. 


* మన ప్రాధమిక విద్యకి చెందిన పాఠ్య ప్రణాళికలో 
పాఠ్యాంశముగా అమలు చేయించడం కొరకు 
విజ్ఞానాత్మకంగా అక్షర విజ్ఞానం వనరులను తయారు 
చేయడం, తయారు చేయడానికి సహాయంచేయడం. 


* పరిమితమైన 26 ఆంగ్ల ఆల్పుబెట్స్‌ లో 
వాయబడుతున్నందు వలన జరిగే తెలుగు భాషా హాని 
గురించి విజానాత్మకంగా అక్షరోద్యమం వనరులను 
తయారు చేయడం. దీన్ని అందరి దృష్టికి తీసుకువెళ్ళి 
ప్రచారం చేయడం. 


* తెలుగు భాషా హానిని అరికట్టడానికి విజానాత్మకమైన 
పరిష్కారాలను ప్రచారం చేయడం, శిక్షణనివ్వడం 
మరియు వాటిని అమలు చేయించడం. 


వీటిలో చాలా అంశాలు మొదలు పెట్టడం జరిగినది. 


నేను కోరేదల్లా మీరు ఈ అక్షర రహస్యాలు కూలంకషంగా 
తెలుసుకొని, అక్షరోద్యమం మరి తొమ్మిది మందికి చెప్పండి. 'నవ' 
అంక తొమ్మిది, అది ఎప్పుడూ కొత్తదే. కనుక మీరు నేరీపిన ప్రతి 
వ్యక్తీ మరో తొమ్మిది మందికి నేర్పమని కోరండి. ఆ విధం గా మనం 
మన అక్షరాలనైనా పూర్తి సాయి లో అర్దం చేసుకుంకే తెలుగు భాష 
బలం అర్థం చేసుకోవడంలో ఒక చిన్న మెట్టు ఎక్కినష్టే. 


మన సాహిత్యంలో బాగా కృషి చేస్తున్న వారు, తెలుగు సంఘాలు, కళా 
కారులు, అధ్యాపకులు/ఉపాధ్యాయులు, మీడియా రంగంలో 
మరియు వారి వారి రంగాల్లో నిష్తాతులు, నిర్ణయం తీసుకునే స్థాయిలో 
ఉండే నాయకులూ, మతాధికారులు, నాస్తికులు, సైన్సు గ్రేమికులు, 
హేతు వాదులూ, సామాన్య ప్రజలూ అందరూ, మన అక్షరాల 
కూర్పు వెనుక ఉన్న సైన్సును అందరికీ పంచాలనుకొనే నా 
అక్ష రోద్యమానికి తోడ్పాటు ఇవ్వాలని నా విన్నపము. 


12 


అక్షర విజ్ఞానం 


అక్షర విజ్ఞానం పుస్తకావిష్కరణ 
ధన్యవాదములు 


నేను ఈ పుస్తకం వాస్తున్నానంకే కారణము మొట్టమొదట ఈ శరీరం 
అనే అవకాశాన్ని ఇచిన నా తలిదండులు. ఆ తర్వాత 
తలిదండుల ఆసరా లేకుండా రెక్కలొచ్చిన పక్షిలా (బతికే 
తెలివితేటలతో పాటూ, ఆలోచింపచేసే పరిస్తితులు కల్పించి, 
నిజాల్ని మార్మికంగా విశదపరిచే ఈ విశాలమైన (ప్రకృతిని, ప్రథమ 
గురువుగా నమస్కరిస్తున్నాను. 


భారతీయ [దష్టలు త్యాగ మూర్తులు. వీరు ఎన్నిదర్శించినా 
సాధించినా , వారి లక్ష్యము మ్మాతము ప్రకృతి యొక్క హితము 
మాత్రమే. శరీరంలోని ప్రతి భాగం యొక్క శక్తినీ, ఇంద్రియాల శక్తిని, 
దాని అత్యున్నతమైన పరిధికి విస్తరింపచేసుకొని ఎరుక కలిగి 
అద్భుతంగా జీవించమని మన భారతీయ మేధావుల బోధనలలోని 
సారాంశము. 


మనం గమనిస్తే యోగ శ్యాస్తమైనా, నాట్య సంగీత శ్యాస్తాలైనా, 
సాహిత్యమైనా, అక్షరాలైనా మన విద్యల్లో ప్రతిదీ మనిషి శరీరాన్ని, 
మేధని, హృదయాన్ని పూర్తిగా/సంపూర్తంగా ఉపయోగించడానికి 
ఆస్కారం ఇస్తాయి.. ఈ విద్యల ద్వారా అతి సుక్షమైన విషయాలు 
ఆవిష్కరించబడ్డాయి. వీటి లక్ష్యం మన జీవాన్ని [ప్రాణాన్ని పూర్తి 
స్థాయిలో ఉపయోగించుకోవడమే. వీటిని త్మీవంగా పరిశీలించి వాటి 
వెనకగల విజ్ఞానాన్ని అర్థం చేసుకుంకే, ఇక మనల్ని మనం అర్ధం 
చేసుకోవడం సులువవుతుంది. 


ఉదాహరణకు, యోగా ద్వారా శరీరంలో ప్రతి భాగం 
ఉపయోగించబడ్డుంది, అవధానం, సాహిత్య ప్రక్రియలలో మనిషి 
మేధహృదయం రెండు తారా స్థాయిలొ ఉపయోగించబడును. 
అలాగే అక్షరాల వ్యవస్త కూడా నోట్లో చేసే ఏ శబ్దాన్నయిన్నా విడి విడి 
గా గుర్తించేలా కూర్పబడినది.. 


2017 వ సంవత్సరపు మాట. నేను అక్షరముల మీద, అక్షర విన్యాస - 
ద రైసిన్‌ అనే ఆంగ గంధం వ్రాసినాను. గంధపు మొదటి ప్రతిని శీ 
త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌ స్వామి వారు 
ఆశీర్వదించారు, ఆపై శీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆమోదించి 


13 


అక్షరోదువమ రచనలు 


ఆవిష్కరించారు. రెండవ ముద్రణను శీ శృంగేరీ పీఠాధిపతులు 
భారతీ తీరులు మరియు చిన్న స్వామి శీ విధుశేఖరుల వారు 
అంగీకరించి ఆవిష్కురించగా, శి కంచి కామకోటి పీఠాధీశ్వరులు 
జయేందుల వారు, ? విజయేం[దుల వారు ఆశీర్వదించారు. ఆ పైన 
ఈ [గంధము శీ ఉడుపి పెజావర పీఠాధిపతులు విశ్వేశ్వర తీర్గులచే 
అనుగహింపబడింది. 


అలా అలా అనేకమంది మాన్యులూ మరియూ సామాన్యుల వద్దకి 
చేరింది. వారిలో నా మిత్రులైన ఆస్తికులు, నాస్తికులూ, మానవ 
వాదులూ, మానవతా వాదులూ, సామ్యవాదులూ, యోగులూ, 
భాషావేత్తలు, కళాకారులు ..ఇతర[తా ఎందరో ..పై ఆంగ [గ్రంథాన్ని 
తెనుగు చేయమని సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ 
(ప్రోత్సాహమే అక్షర ఉద్యమానికి , దానిలో భాగమైన ఈ 
"అక్షరవిజ్ఞానం" (గంథానికి శీ కారం చుట్టడానికి కారణం. 


శీ నరేంద్ర మోదీ గారు, శీ జగన్మోహన రెడ్డి గారు, శీ చంద్రశేఖరరావు 
గారి వంటి వారు ఇపుడు నాయకులుగా ఉండటం మన అక్షర 
జ్ఞానాన్ని పంచడమనే నా అక్షర ఉద్యమానికి మరింత ఆశాజనకమైన 
సందర్భంగా తోచింది. 


ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్‌ శ్రీ వై వీ సుబ్బారెడ్డి 
గారు, వారి సతీమణి శ్రీమతి స్వర్హమ్మ గారి దంపతులు ఇతరులకు 
సహాయం చేయడంలో అ(గగణ్యులు. తల్లిదండ్రుల వలే వారు 
ఎందరినో ఆదరించారు. మా పెద అన్నగారైన శీ వెంకట శర్మ గారి 
జీవితంలో, శీ వై యెస్‌ రాజ శేఖర రెడ్డి గారి దంపతులు మరియు శీ 
వైవీ సుబ్బారెడి గారి దంపతులు అతి ముఖ్యమైన స్థానం 
అలంకరించిన వారు. 


ఇలాంటి (అపూర్వ పరిచయంగల శీ వై వీ సుబ్బారెడ్డి గారు, మాతృ 
సమానురాలు శ్రీమతి స్వర్ణమ్మ గార్లు తమ ఆస్టేలియా పర్యటనలో 
భాగంగా , మెల్పుర్న్‌ నగరంలో ఆసీస్‌ తెలుగు అసొషియేషన్‌ వారు 
మరియు జెట్‌ ఆస్టేలియా మెల్సర్న్‌ చాప్టర్‌ వారు సంయుక్తంగా 
నిర్వహించిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడం, 
ఆ సందర్భంగా వారు అక్షరవిజానం పుస్తకాన్ని ఆవిష్కరించడం, 
గంథం "అమ్మ" కి నిజంగా అంకితం ఇవ్వబడిందనిపిస్తున్నది. 


14 


అక్షర విజ్ఞానం 


2019 వ సంవత్సరం , న్యూజేలాండ్‌ తెలుగు అసాసియేషన్‌ వారు, 
అక్షాండ్‌ నగరం, న్యూజిలాండ్‌ లో అంతర్జాతీయ తెలుగు సాహితీ 
సభలకు శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగా ఆస్టేలియా సాహితీ 
మిత్రులు శీ కొంచాడ మలికేశ్వర రావు గారు, నన్ను భువన 
విజయమనే నాటకంలో శీ కృష్ణ దేవరాయలు పాత వేయడంతో 
పాటూ, ఈ పుస్తకావిష్కరణ చేయమనడం జరిగింది. 


ఆంధప్రదేశ్‌ రాష్ట తెలుగు భాషా సంఘం ప్రస్తుత అధ్యక్షులు శీ 
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారు, నటనా సాహితీ రంగాల్లో సవ్యసాచి 
వంటి శీ తనికెళ్ళ భరణి గారు, సహృదయులు మరియు విద్యా వేత్త, 
తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి శీ ఎస్వీ సత్యనారాయణ 
గారి మరియు మరెందరో సాహితీ వెతల సమక్షంలో నా కళా 
(ప్రదర్శనతో పాటూ, అక్షరవిజ్ఞానం పుస్తక ఆవిష్కరింపబడటం అక్షర 
ఉద్యమానికి చాలా ప్రోత్సాహకరమైన అంశం. 


ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా, న్యూజేలాండ్‌ తెలుగు 
అసాసియేషన్‌ వారికి, ఆసీస్‌ తెలుగు అసొషియేషన్‌ వారికి , జెట్‌ 
ఆస్టేలియా మెల్ఫర్స్న్‌ చాప్టర్‌ వారికి, ఆస్టేలియా సాహితీ మిత్రులు 
శ్రీ కొంచాడ మలికేశ్వర రావు గారికి, నా అక్షరోద్యమాన్ని 
(పోత్సాహకారులుగా నిలిచిన ఆచార్య శీ శలాక రఘునాథ శర్మ గారికి, 
ఆచార్య శీ పాలపర్తి శ్యామలానంద (ప్రసాద్‌ గార్కి, ఆచార్య రేమెళ్ళ 
అవధానులు గార్కి, పద్య శతక కర్త శీ తటవర్తి కళ్యాణ్‌ గార్కి, శీ 
సరిపల్లె సూర్యనారాయణ గార్కి , శీ సత్య మల్యాల గార్కి 
ధన్యవాదాలు. 


అక్షరోద3మ రచనలు 


ఈ పుస్తకమును ఎలా చదవాలి? 


అక్షరోద్యమంలో భాగంగా, పుస్తకం రూపంలో అక్షర రహస్యాలు మీ 
ముందుకు వచ్చాయి... దీనిలో మూడు అధ్యాయాలున్నాయి. 
పాఠ్యపుస్తకము వలే, వాటినే అదే క్రమంలో చదవవలసినది. 
మూడవ అధ్యాయం లో అక్షర అభ్యాసాలు ఇవ్వబడ్డాయి. వీటిని 
మీరు బాగా సాధన,చేస్తూ అక్షరాల్లోని సైన్సుని ఒంటబట్టించు- 
కొనండి. ఈ అక్షర అభ్యాసాల సందర్భంలో, అవసరమైనపుడల్లా, 
రెండవ అధ్యాయం తిరగవేయండి. అక్కడ ఇవ్వబడిన అక్షర 
సూత్రాలను కంఠస్థం చేయండి, ఇది మీకెంతో తృప్తినిస్తుంది. 


సాధారణంగా అక్షరములు అనగానే పిల్లలకు నేర్చే ఒక విషయమనీ 
, తమకు ఇంతకు మునుపే వచ్చిన సంగతి అనే అభిపాయంలో 
ఉండటం నేను (గ్రహించాను. ఈ పుస్తకం చదవడానికి ముందు, 
దయ చేసి అక్షరముల గురించి అంతకు ముందు ఏ పరిజ్ఞానం 
లేదని ఊహించుకొని చదవడం మొదలు పెట్టండి. ఇది కేవలం, 
విషయాన్ని కొత్త దృక్పథం తో నేర్చుకోవడానికి ఒక చిన్న చిట్కా 
మాతమే. 


అక్షర వ్యవస్థను, దాని లోని వైజ్నానికత/సైన్సుని మత, రాజకీయ, 
కులం, ఇజమ్‌/భావజాలం మరియు ఒక సామాజిక దృక్కోణానికి 
కట్టివేసి అధ్యయనం చేయవద్దని మనవి. మతం, భావజాలం, 
సామాజిక పక్షపాత ధోరణులవలననే మాతృ భాషల హానికి 
ఆస్కారమెక్కువని తేలిన అంశము. 


అక్షరములు అంకే లిపి అని, అవి వాయడం నేర్చుకొంకే వాటిని 
నేర్వడమయిపోయినట్లు మనం భావిస్తాము. కానీ అక్షర పద్దతి 
శబ్దము మరియు శబ్ద ఉత్పతి స్థానముల మధ్య సంబధమును బట్టి 
వైజ్ఞానికంగా ఏర్పడిన పద్దతి. కనుక నేను అక్షరముల గురించి 
వివరించినపుడల్లా చదువరులు శబ్బమునే ప్రధాన అంశము గా 
తీసుకోవలెను. 


శబ్దాన్ని వినడం, అది ఎక్కడనుంచి ఉత్పతి అవుతోందో 
గమనించాలంళే ఏక్మాగత అవసరం. నేను ఇచ్చిన కొన్ని అక్షర 
అభ్యాసములు నిశ్శబ్దంగా ఉన్న చోట ఏకాగ్రతతో చేయవలెనని 
మీకు నా సూచన. 


16 


అక్షర విజ్ఞానం 


అధ్యాయం 1 


మన అక్షరాల పుట్టు 
పూర్వోత్తరాలు 


అక్షర విజ్ఞానం 


అక్షర రక్ష 


భాషా వైవిధ్యాన్ని , మాండలికాలను కాపాడ 
గలిగేవి మన అక్షరాలు 


సృష్టిలో మనిషికి ఉన్న ప్రత్యేకత మాట్లాడటం. విన్న శబ్దాలను 
అలాగే ఉచ్చారించగలిగే వాక్‌ శక్తి మనిషికి మాత్రమే సొంతం. ప్రతి 
శబ్దానికి ఒక అర్థము, ప్రయోజనము కల్పించుకొని పదాలు, వాక్యాలు 
ఏర్పడగా; వాటి ఆధారముగా జగతిలో వేలకు వేలు ఉచ్చరింపగలిగే 
భాషలు పుట్టాయి. మానవులందరూ సజాతీయులైనప్పటికీ, వారి వారి 
భౌగోళిక [పాంతములననుసరించి అనేక భాషల శబ్ద రాశి 
ఏర్పడినవి. దీన్నే భాషా వైవిధ్యత అన్నారు. 


పరిశోధనల్లో భాగంగా 6,900 ప్రపంచ భాషలు విస్తరించిన ప్రాంతాలు 
మరియు ఆ ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యమును కూలంకషంగా 
అధ్యయనము చేయడము జరిగినది. ఈ పరిశోధన 
ఫలితమేమిటంళే, 50% పపంచ భాషలు కేవలము భారతదేశము, 
ఇండొనేసియా, పప్వా న్యూ గినియా, ఆస్టేలియా, (బజిల్‌, మెక్సికో, 
నైజీరియా, కామెరూన్‌ దేశాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలు ప్రపంచంలో 
అధిక జీవరాశి వైవిధ్యత కలిగిన (ప్రాంతాలు. ఇక్కడ వివిధ రకాల 
జంతువులు, పక్షులు, మొక్కలు పదిలంగా ఉన్నాయి. 


ఇంకా అనేక పరిశోధనల వలన ఎక్కడైతే భాషలక్కువ ఉన్నయో 
అక్కడ జీవరాశి అధికంగా ఉండటము అనే అంశము 
నిరూపించబడినది. 


కనుక జీవన వైవిధ్యాన్ని కాపాడుకోవాలంకే ఆ భాషా వైవిధ్యాన్ని 
సరిగ్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ భాషకు 
చెందిన పద సంపదను కాపాడుకోవాలి. దీనికి సరిపోయే (ప్రక్రియ 
మన అక్షరాలు. మన అక్షరాలు ఉపయోగించి ఏమి చెబుతున్నారో 
అదే వ్రాయటం వీలవుతుంది. 


'పాచీన భరత ఖండం భాషా వైవిధ్యత కు నిలయం అంకే 
సందేహం లేదు. ఇప్పుటి కూడా ఆ భరతఖండంలో చిన్న తునక 


19 


అక్షరోద3మ రచనలు 


అయిన స్వతంథత భారత దేశంలో కూడా 780 భాషలు, 66 వివిధ 
లిపులు, 1599 మాండలికాలు ఉన్నాయి. 2001 జనభా అక్కల 
ప్రకారం, 10 లక్షల మంది మాట్లాడే భాషలు ౩౦ పై చిలుకు ఉంకే, 
కనీసం 10,000 మందికి పై చిలుకు మాట్లాడే భాషలు 122 ఉన్నయి 


ఒక భాషా భవనము యొక్క విస్తృతి, నిర్మాణము, అందము, 
పటుత్వము అనేవి ఆ భాష యొక్క పునాదులైన అక్షరముల మీద, 
పద నిర్మాణము, వాక్య నిర్మాణము మీద ఆధార పడి ఉంటాయి. 
వేలకు వేల సంవత్సరాలు భాషా శబ్దాలు, పద కోశాలు అలాగే 
కాపాడబడాలంకే ఏమి చెబుతున్నామో అదే వ్రాసే ఒక పధ్దతి 
ఉండాలి. 


మన భారతీయ భాషలన్నీ అనుసరించే "అక్షర మాల" కారణముగా 
మనము ఎమి చెబుతామో అదే వ్రాన్తాము. అందువల్ల 2500 
సంవత్సరాల పాటు అన్ని ఆటుపోట్లు తట్టుకొని భరత ఖండం భాషా 
వెవిధ్యత నిలబడ గలిగింది. అక్షర లిపిలో ప్రముఖ భాషల పదాలే 
కాక ఆది వాసీ భాషల పదాలను, మాండలిక పద కోశాన్ని కూడా ఎలా 
పలుకుతామో తరతరాలు అలాగే భదపరుచవచుు 


అందువల్ల ప్రపంచము మొత్తము మీద, ఇప్పటికీ కొన్ని వందల 
మాతృ భాషల, వేల మాండలికాల భాషా వైవిధ్యత కేవలం 
భారతదేశంలో మాత్రమే మనుగడ సాగిస్తున్నాయంకే దీనికి ముఖ్య 
కారణం అక్షరాలు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. 


భరత ఖండము - అక్షర ఖండము- అక్షర భూమి: 


ఆ "అక్షర పద్దతి/అక్షర వ్యవస్త" నిర్వచించిన శబ్దాలను వాయటానికి, 
దాదాపు భరత ఖండములోని అన్ని లిపులకూ వాడబడినది. భరత 
ఖండములో ప్రాంతము బట్టి అనేక లిపులు ఏర్పడినవి. భారత 
దేశంలో బుద్దుని సమయానికే 60 కి పై చిలుకు లిపులు ఉండేవి. 
ఉదాహరణకి (బాహ్మీ లిపి, ఖరోష్టి వంటివి అతి ప్రాచీనమైన లిపులు. 


20 


అక్షర విజ్ఞానం 


ఈ అక్షర(క్రమము నేటికీ బిలియన్ల మందిచే వాడబడుతున్నది. 
సంస్కృతము మృత భాష అనే వారికి ఒక బిలియన్‌ పై చిలుకు 
భారతీయులు, దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో [బతికి ఉన్న వివిధ 
భాషల యొక్క అక్షరముల రూపములో సంస్కృతము అమర భాష 
అనే జవాబు లభిస్తున్నది. 


ఈ అక్షరమాల 


కూర్పును భారతీయ హై 

భాషలే కాక శ 
దక్షిణాసియా, శ 
ఆగ్నేయ ఆసియా, j 


మధ్య ఆసియా 

ప్రాంతపు అనేక భాషా సముదాయాలు ఆసరాగా తీసుకొన్నవి. దక్షిణ 
ఆసియా, ఆగ్నేయ ఆసియా , మధ్య ఆసియా లలో ప్రస్తుతం 
రాజకీయంగా విభజింపబడిన అనేక దేశాలు, సాంసృృతికంగా 
మరియు భాషా పరంగా ముఖ్యంగా అక్షరముల కూర్పులో 
ఏకత్వాన్ని కలిగి ఉన్నాయి, కలిగి ఉండేవి. ఈ సాంస్కృతికమైన 
భూభాగాన్ని భరత ఖండము అనవచ్చు, ఇంకా అక్షర భూమి లేదా 
అక్షర ఖండం గా పిలవడం సబబు గా ఉంటుందేమో అని నా 
అభిప్రాయము. 


ఈ అక్షర ఖండంలో ప్రస్తుత కాలపు శీ లంక, భారత దేశము, 
పాకిస్తాన్‌, ఆప్టనిస్తాన్‌, ఇరాన్‌, తుర్కెమెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, కిగ్గిస్తాన్‌, 
తజకిస్తాన్‌, తీబెట్‌, నేపాల్‌, భూటాన్‌, యునాన్‌, బంగా దేశ్‌, బర్మా, 
లావోస్‌, థాయిలాండ్‌, దక్షిణ/పడమర వియత్నామ్‌, ఫ్టిలిపైన్‌), 
కాంబోడియా, మలేసియా, సింగపూర్‌, ఇండొనేసియా ఒకప్పుడు శబ్ద 
(అక్షర వ్యవస్త) పరంగా సాంస్కృతికంగా సంబంధ బాంధవ్యాలు 
కలిగి ఉండేవి. 


ఈ [ప్రాంతములో మాట్లాడబడే అనేక భాషలు భారతీయ అక్షర 
వ్యవస్థ తో చాలా దగర సంబంధము కలిగి ఉన్నాయి. అంకే 
(పపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ పె చిలుకు ప్రజలు అక్షర 
వ్యవస్థనే ఆశయించి నిత్య జీవితములో భాషా వైవిధ్యాన్ని 
కాపాడుకుంటున్నారు. 


21 


అక్షరోద$మ రచనలు 


మచ్చుకు కొన్ని అక్షర లిపులు క్రింద ఉదాహరణ గా 
ఇవ్వబడ్డాయి: 


బాహీ : దేవనాగరి సిద్దం 


HoJnT 
ప్రాచీన పర్షియా be 
బాణ లిపి బల్లి 


ఖరోష్టి తెలుగు గ్రంథ 
రనడే 261002 (gp crys 
కన్నడ మళయాళ తమిళ 
arandt 


(పాకిస్తాన్‌, చా బెంగాలీ (బంగ్లాదేశ్‌, 


భారతదేశం) గుజరాతీ భారతదేశం) 


22 


అక్షర విజ్ఞానం 


తిబటన(త్రిబట్‌ 


niunlins 


థాయి 


oC 9 
C0930 
షన్‌ (యున్నన్‌, 

చైనా, బరా 


la 
సిందీ (పాకిస్తాన్‌) 


[ఆఫ్‌ఆంలిం 


చమ్‌ (వియత్నామ్‌, బర్మీస్‌ (మియన్మార్‌) 


కాంబోడియ) 


WIN)12)ల౮ 
హనునో (ఫిలిప్పైన్‌) 


ఖ్మేర్‌ (వియత్నామ్‌) జావనీస్‌ 
ఇండొనేసియా 


23 


అక్షరోదువమ రచనలు 


మన అక్షరాల చరిత 


వేదములను శృతి విద్య అంటారు. అంకే ఎలా చెప్పు బడినదో 
అలానే మరల మరలా పలికి నేర్చుకొని కంఠసము చేయాలి. అలాగే 
తర్వాతి తరాలకి ఇవ్వాలి. ఈ శబ్ద పరి రక్షణకు వైదిక భాషా వేత్తలు 
చాల శ్యాస్తీయమైన , విజ్ఞాన పూర్వకమైన ఆవిష్కరణలు చేసారు. ఇవే 
ఆరు వేదాంగాలలోని ముఖ్యమైన నాలుగు భాగములు 


1. 


శిక్షా శ్మాస్తము - ఇది మన పుస్తకానికి అతి దగ్గరైన శ్మాస్తము. ఈ 
శాస్తం ద్వారా శబ్దోత్పతి , అక్షర క్రమమునకు చెందిన 
సూతములు, ప్రాతిశాఖ్యలనే మరికొన్ని [గ్రంథాల ద్వారా ఆ 
శబ్దాన్ని కాపాడుకొనే విధానాలు వివరించబడ్డాయి. (ప్రపంచ 
చరిత్రలో మొట్టమొదటి శబ్ద శాస్త విజ్ఞానానికి నాంది శిక్షా 
శ్మాస్తమే. 


నిరుక్తము - శబ్దాల/అక్షరముల నుంచి పదముల ఏర్పాటు, పద 
కోశాల నిర్మాణము గురించి చర్చించే శ్యాన్తము. ప్రపంచ 
చరిత్రలో మొట్టమొదటి పద కోశములు లేదా డిక్షణరీ విజ్ఞానానికి 
నాంది నిరుక్త శ్మాస్తమే. 


వ్యాకరణము - నిరుక్తం లో పదాలు ఏర్పడితే, పదాల మధ్య 
సంబంధము అంకే సమాసాలు, విభక్తులు, కర్త కర్మ (క్రియ 
మొదలైన అనేక విషయాలు వ్యాకరణంలో వివరించబడుతాయి. 
పపంచ చరిత లో మొట్టమదటిగా వ్యాకరణం 
సిద్దాతీకరించబడినది భారత దేశంలోనే. అతి ప్రాచీనమైనవి 
వైదిక |ప్రాతిశాఖ్యలు, మహేశ్వర సూతములు, అగస్త్య తమిళ 
వ్యాకరణము, పాణిని సంస్కృత వ్యాకరణము, పతంజలి మహా 
భాష్యము, అగస్త్యము-ఐంద వ్యాకరణాలు ఆధారంగా 
నిర్మించబడ్డ తొలికాపియర్‌ వ్యాకరణము,  కాతం్యత 
వ్యాకరణము మొదలైనవి. ఇవి కనీసం 4000 సంవత్సరముల 
(ప్రాచీనమైన పరంపర కలిగినవి. 


ఛందస్సు - ఒక మంతంలో లేదా వాక్యంలో ఎన్ని అక్షరములు 


ఉండాలో నిర్దేశించేది. దీని ఖచ్చితత్వము కారణంగా కనీసం 
5000 సంవత్సరములకు పూర్వమైన _బుగ్వేదమును 


24 


అక్షర విజ్ఞానం 


యదాతథం గా ఇప్పటికీ కేరళ నంబూ[ది పండితులు 
ఉచ్చురించగలుగుతున్నారు. 


ఇలా ఏర్పుడిన వైదిక భాషా సూత్రాల ద్వారా అక్షర విధానము 
ఏర్పడ్డాయి. మన భారతీయ భాషలన్నీ అనుసరించే "అక్షర మాల”, 
కనీసం ౩౦౦౦ సంవత్సరములకు పూర్వము నుండీ వైదిక 
'పాతిశాఖ్య మరియు వేదాంగ శిక్షా శాస్త్రము ప్రాతిపదికన సంస్కృత 
సూత్రాల ఆధారముగా నిర్మించబడ్డవి. "ఫొనెటిక్స్‌' గా నేడు 
పచలితమైన "శబ్ద శా|స్తము" భారత దేశపు వేదాంగ శిక్షా శ్యాస్త్రము 
ద్వారా ప్రపంచానికి అందింపబడిన ఒక వరము. 


అక్ష రయులు అంటే లివి అని అది వాయడం నౌరుకొంబీ వాటిని 
నొరూడమయిపోయినట్లు మనం భాదిశనాము. కానీ అక్షర వధతి 
అంక్హు లివీ కాదు. (వవంబము మొతము మీద కేవలం "అక్షర 
వధతి/ అక్షర వ్యవభ” మతమే అము మరియు శభ ఉత్పత్తి 
థ్రానయముల మధ్వ నందిధయుయ బట వైజ్ఞానికంగా ఎర్పడిన వదతి. 


శబ్దములు నోటిలో వివిధ స్థానముల నుండి ఉత్పతి అవతాయి అన్న 
సత్యము, మొట్టమొదటగా షుమారు 4000 సంవత్సరములకు 
పూర్వమే భారతీయ వైదిక భాషావేత్తలు కనిపెట్టారు. "ఆపైన ఈ 
శబ్దము, ఉత్పత్తి స్థానముల మీద, వర్గీకరణ పైన ప్రాచీన భారత 
దేశంలో అనేక ప్రయోగాలు, ఆవిష్కరణలు జరిగాయి. దాని 
ఫలితంగా ఏర్పుడినవే మన అక్షరములు. 


మన అక్షరముల కూర్పులో అనేక అనేక రహస్యాలు, వింతలు 
ఉన్నవి. ఆంగ్రములో, ఏ తర్వాత బీ తర్వాత సీ ఎందుకు వస్తుందో 
తెలియదు కానీ, మన అక్షరముల కూర్పులో శాస్త్రీయత, వైజ్ఞానికత 
ఉన్నది. 


మొత్తం మీద మన అక్షరాల అమరికను ఒక మా;త్రిక (గణితశా।స్త 
మ్మాటిక్స్‌) లాగా లేదా ఒక పట్టిక లాగా మన (ప్రాచీన భాషా వేత్తలు 
అమర్చారు. ఇది అచ్చుగా కెమ్మిప్టీ ఎతెమెన్స్‌ శేబిల్‌ అంత 
ఆలోచనాత్మకంగా నిర్మించబడింది. 


25 


అక్షరోద3మ రచనలు 


అక్షరములు - విజ్ఞాన శ్మాస ఆవిష్కరణలు: 


అక్షరములు కేవలము భారతీయులు భాషలకే కాక విజ్ఞాన శాస్త 
ఆవిష్కరణలకూ ఉపయోగపడినవి. మొట్టమొదట ప్రపంచానికి 
సున్నను మరియు దశాంశమానాన్ని భారతీయ గణిత శాస్తవేత్తలు 
సిద్దాంతీకరించి అందించారనడము నిర్వివాదాంశము. 


ప్రపంచపు తొలి నిర్దిష్ట సాహిత్యమైన వేద భాగాల్లో 1 నుండి 9 
అంకెలు,దశాంశ మానము, బేసి సరి సంఖ్యలు విరివిగా వాడబడ్డాయి. 
ఖగోళ [గహాల దూరాలు లెక్క కప్పే అతి పద సంఖ్యలకు వాటి దశాంశ 
నానములకు అక్షరములను వాడిన ఘనత ఆర్యభట్టుది. ఈ"కట వప 
య" (కాది నవ టాది నవ పాది పంచ యాద్యష్ట ) అక్షరముల ద్వారా 
నిర్మించిన చిన్న పదాల రూపంలో ఖగోళ సత్యాలను కొన్ని వేల 
సంవత్సరములకు పూర్వమే (ప్రపంచానికందించాడు. ఇదే స్పూర్తితో 
మరికొందరు సంగీత వేత్తలు, 72 మూల సంగీత రాగాలను ఈ అక్షర 
విధానంలోనే సులభంగా విభజించారు. 


మన ప్రాచీన భాషా వేతలు: 


పేరుకోసం కాక సమాజం కోసం అద్బుత ఆవిష్కరణలు చేసిన 
కొందరు భారతీయ భాషావేతలను స్మరిద్ధాము. యుధిష్గిర 
పండితులు మరియు మహా మహోపాధ్యాయ శీ పుల్లెల 
రామచంద్రుల వారి అభిపాయము ప్రకారము, గత ఆరువేల 
సంవత్సరముల కాల పరిధిలో అనేక ఆవిష్కరణలు చేసిన మన 
భారతీయ భాషా వేత్తల పేర్లు - 


అగస్త్య చక వర్మణ 
శౌనక - బుగ్వేద శబ్దశా[స్తము శాకల్య 
భౌగురి మాధ్యందిన 
పౌష్కరసాద రౌఢి 
చారాయణ శౌనకి 
కాశకృతన్న్ను గౌతమ 
శంతను ఆపిశలి 
వ్యాఘపాద కాశ్యప 

గార్య శాకటాయన 


గాలవ నోటాయన 


26 


అక్షర విజ్ఞానం 


సేనక వ్యాడి - వ్యాకరణ వార్తిక కర్త 
పిజలుడు - ఛందస్‌ శాస్త్రము పాణిని - వ్యాకరణ కర్త 
యాస్క - నిరుక్త కర్త 


భరత ముని- నాట్యము, 

రసము, అలంకారము 

పతంజలి - పాణిని వ్యాకరణ మహాభాష్యు కర్త 

వరరుచి - పాణిని వ్యాకరణ వార్తిక కర్త 

కణ్వ ముని - (ప్రాచీన తెలుగు వ్యాకరణ కర్త 

సారవర్శ్మ - కాతంత వ్యాకరణ కర్త 

తొల్కాపష్పియర్‌- ఐన్టిర తమిళ వ్యాకరణ కర్త 
ఆనందవర్దనుడు - అలంకార శ్మాస్తము 

అభినవ గుప్పుడు - రస సిద్దాంత కర్త 

హలాయుధ - పిల ఛందస్సు పైన భాష్యము, గణిత వేత్త 
నన్నయ భట్టారకులు - ఆం[ధ శబ చింతామణి తెలుగు వ్యాకరణ కర్త 
చిన్నయ సూరి - తెలుగు బాల వ్యాకరణ కర్త 


27 


అక్షరోద$మ రచనలు 


తెలుగు సాహితీ వృక్షము 


అక్షరము పదంగా మారి, పదాల కలబోతతో వాక్వ్యమేర్చడితే, అది 
అందముగా చెపుబడినపుడు హృదయరంజకముగా ఉంటుంది. 
అదే సాహిత్యం. తెలుగు సాహితీ వృక్షము ఫల పుష్పుభరితమైన 
అందమైన చెట్టు. ఈ చెట్టు వేళ్ళు అక్షరాలు. పై కుదురు నిరుక్తము 
అనబడే పదకోశము, చెట్టు మాను వ్యాకరణము మరియు కొమ్మలు 
వివిధరకాల ఛందో విధానాలు మరియు సాహితీ ప్రక్రియలు. 


చెట్లు 


మాను 
వాకశము చాశనాకరణయమయు 


28 


అక్షర విజ్ఞానం 


సాహితీ వృక్షపు వేళు అక్షరాలు: 


వేరెంత బలమో అంత బలంగా ఏపుగా చెట్టు వృద్ది చెందుతుంది. 
వివిధ ప్రయోగాలకు అనుకూలంగా ఆ భాషా అక్షరములు ఉండాలి. 
అపుడే అర్హవంతముగా అయబదముగా అందముగా 
పదసమూహాలతో అలంకరించాడానికి వీలవుతుంది. మాత్రా 
ఛందస్సు సంగీతాత్మకంగా వినసొంపుగా ఉండటానికి కారణం 
అక్షరాలే. ఇదే ఆంగములో లేదా లేటిన్‌ ఆల్పబేట్‌ ఉపయోగించి 
ఇన్ని ప్రయోగాలు వీలుకాదు. మన అక్షరములలో వాసినప్లైతే ఆంగ 
ఫ్టార్సీ పదాలతో కూడా కమనీయ కవిత్వం అల్లవచ్చు. ఇదే మన 
అక్షరాల శక్తి. మన తెలుగు భాష అక్షరములు. అనేక సూత్రాల 
ఆధారముగా అక్షర సమామ్నాయమును ప్రాచీన తెలుగు మేధావులు 
సిద్దాంతీకరించారు. సూత్రాలు ఒక రకంగా గణితపు లేదా సైన్సు 
ఫ్టార్ములే లాంటివి. అంతే కాక, అక్షర మాల పట్టిక, కెమి(స్టీ ఎలెమెన్స్‌ 
శుబిల్‌ లాగా ఆలోచనావంతంగా ఏర్పర్పబడినది. ఎలిమెంట్స్‌ 
కలిస్తే కాంపొన్స్‌ వచ్చినట్లు [క్రమ క్రమముగా విజ్ఞానాత్మకముగా మూల 
అక్షరములను దీర్గాలు, గుణింతాలు, సంధులు మొదలైన 
పక్రియలతో విస్తరించుకొనవచ్చును. సులభంగా తార్కికంగా 
పిల్లలకు నేరించవచుు. ఫానెటిక్‌ సూత్రాల విజానమునకు 
ప్రతిరూపమైన తెలుగు లిపిలో అన్ని భాషా పదాలను మాండలిక 
శబ్దాలను ఎలా పలుకుతామో అలానే రక్షించుకోవచ్చును. 


సాహితీ వృక్షపు కుదురు నిరుక్తము : 


అక్షరములను చక్కగా అల్లుకుంటూ పదములు పొందుపరచే పద్దతి 
భారతీయులకు చిర పరిచితము. 2500 సంవత్సరములకు 
పూర్వముగా చెప్పబడే యాస్క నిరుక్తము, ప్రపంచపు మొదటి 
డిక్షనరీ మరియు ఏబుమోలజీ అనే శ్యాస్తానికి మూలము. ఇదే స్పూర్తి 
తో "కాత్యాయన వరరుచి" 2100 సంవత్సరముల పూర్వము ప్రాకృత 
పదాలను వైదిక పదాలను, విదేశీ పదాలను చక్కగా విభజించి, భాషా 
వెవిధ్య రక్షణలో కృషిచేసారు. అదే గ్రేరణతో తెలుగు వారు గర్వించే 
విధంగా శివ కవులు, నన్నయ ఆదిగా అనేకులు చక్కగా - తత్సమ, 
తదృవ, అచ్చు తెనుగు, ప్రాకృత, విదేశ పదములను చక్కగా వాడి 
కాపాడారు. ఏకాక్షర నిఘంటువులు అనేకములున్నవి. 


29 


అక్షరోద3మ రచనలు 


చెట్టు (మాను వ్యాకరణము: 


పదకోశాన్ని ధాతువులుగా చేసుకొని క్రియా, విశేషణ, నామ 
వాచకముల మధ్య సంబంధాన్ని సమాస, విభక్తి తదితరములతో 
"వ్యాకరణ" ప్రక్రియకు ఆద్యులు, భారతీయులే. అన్ని సొబగులతో 
పాణిని వ్యాకరణపు ఆసరాతో తమిళ ఐంద్రము, కన్నడ 
కాతం[తములను మించిన పద బంధాలకు, వాక్యాలకు ఆలవాలంగా 
మన సొంత వ్యాకరణాన్ని, తయారు చేసారు , తెలుగు భాషా వేత్తలు. 


కొమ్మలు వివిధరకాల ఛందో విధానాలు మరియు సాహితీ 
ప్రక్రియలు: 

ఛద్‌ అంకే అందమని అర్థం. చెప్పే విషయం అందంగా 
చెప్పమనడమే "ఛాందసం" అనే పదానికి సాహితీపరమైన అసలు 
అర్థం. గద్య పద్య వాక్య నిర్మాణాల్లో అందమే దీని ఉద్దేశ్యము. 
పింగళుడు, హలాయుధుడు ఛందస్సు ను సిద్దాంతీకరించిన గొప్ప 
గణిత మరియు భాషా వేత్తలు. గురు లఘువుల రూపంలో అలిన అనేక 
సూత్రాల్లో పాస్కల్‌ (తిభుజము అని నేడు చెప్పబడుతున్న ఆధునిక 
గణిత సిద్దాంతాలు చర్చించబడ్రాయి. 


మన తెలుగు భాషా వేత్తల 
సృజనాత్మకత - భాషా వైవిధ్యత రక్షణ 


మన ప్రాచీన తెలుగు బాషా వేత్తలు సంస్కృతమునకే సాంతమైన శబ్ద 
సూత్రాలను దిగుమతి చేసుకొని ఆ పటిష్టమైన పునాదుల పైన తమ 
భాషా ఇన్సినీరింగ్‌ ప్రతిభ తో తెలుగుదనపు అందమైన గొప్ప భవనాన్ని 
నిర్మించారు. వారికి మనము ఎప్పుడూ బుణపడి ఉంటాము. 


ఉదాహరణకు, తెలుగు భాషా వేత్తలైన శ్రీ నన్నయ క్రీ.శ 1020 
(ప్రాంతములో పాణిని సంస్కృత వ్యాకరణము 

ఆధారము చేసుకొని, తెలుగు వ్యాకరణమును "ఆంధ్ర శబ్ద 
చింతామణి " అనే గంధము రూపములో అందించారు. నన్నయ 
వారు, తెలుగు వ్యాకరణమును నిర్మించే విధానం లో నేటి 
కంప్యూటర్‌ యుగం లో గొప్పగా చెప్పుకొనే ఇనరికున్స్‌, 
పాలిమర్పిసమ్‌ వంటి వినూత్నమైన ప్రక్రియలు భాషా శాస్త 


30 


అక్షర విజ్ఞానం 


పరిధిలో వాడటం జరిగింది. అనేక విధానాల ద్వారా వారు భాషా 
వైవిధ్యతను కాపాడారు. ఒక వైపు తెలుగు సాబగులను కాల 
రాయకుండా, అద్భుతమైన సంస్కృత శాస్త్రీయతను పుణికి 
పుచ్చుకొనే విధంగా తయారు చేసారు. 


తెలుగు భాషలో పదాలు సంస్కృత సమానాలు, ప్రాకృత సమానాలు, 
సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశాలు, అన్యదేశ్యాలుగా 
విభజించారు. ఆ తత్సమ, తదృవ, దేశజ, విదేశ్య పదకోశాలు చక్కగా 
కాపాడ బడే విధంగా తగు జాగత్తలు తీసుకొన్నారు. 


సంస్కృత సమానాలు (నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర 
తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి). సంస్కృత సమపదం ఒక్కటి 
కూడా రాకుండా పద్యాన్ని రచించడం కొంచెం కష్టమైన పనే. 
సంస్కృత మాత్రా , వారిక ఛందసు ప్రయోగాలతో ఆగక తెలుగు 
కవులు వృత్తాలు, ద్విపద, రగడ లాంటి అనేక ప్రయోగాల్లో 
సిదహస్తులు. మణిప్రవాళము అని ఎన్నో విదేశీ భాషలను చక్కగా 
తెలుగు పద్యాల్లో కలుపగలిగిన మేధావులు. 


ఆ కారణం గానే, తరువాతి తరానికి చెందిన అల్లసాని తన కవిత్వంలో 
ఆ సౌకర్యాన్ని ఆసరాగా తీసుకొని జిగిబిగి అల్లికలు చేసారు. 
పముఖమైన ఈ పద్యము సగం అచ్చ తెలుగులో సాగితే సగం 
సంస్కృతం లో సాగిందని మనకి తెలిసినదే. 


పద$ము - అచ్చ తెలుగు వరుసలు: 


ప్రాంత మెజుంగులుం బినరువూయ బెడంగులు( జూవ్రునటేవా 
వొతలు? జగ్గు నిగ్గు నౌనగాన లె గమనం గున్న లన్‌ 
రాతిరియున బివల్‌ ముఅివ్రరాని హపొయల్‌ బౌలి యారజుంవు ని 
ధా తరిలీవ్రలో యనగ దారనీలన్వూలా లో దలంబినన్‌ 
బాణతిగ బై కొనన్‌ వలెను బైదలి కుతుకలోని వల్లటో 
తూతలనన్నూలాన్‌ సొగనుకోర్కు లు రావలె నాలకించినన 
జోతికొలంది( గౌగిటను జోర్సిన కన్నియ చిన్ని పొన్ని మే 
లూలతల బన్ను దోయివలా ముబృుటగావలాం బథైచూచినన్‌ 
డాత్‌డనున్న మిన్ను లమిటారవు ముద్దులగుము కమ్మనౌ 
వాతెఅిదొండవండువ లా వాబవిగావలెం బంటనూదినణ్‌ 
గాతలం దమిచూలిదొర కైవనవ్రం జవరాలి నిబ్బౌవు 

న్మోతెలి యభబ్వురంవు జోగ్‌ నిబృర వుబ్వగు గబ్విగుబ్పవాం 
భూతల యున్న కాయ నరిపోయడీమి కొన్నా ర మెటథీబంతి నం 
గాతవు నన్న తంతి బయకారన్రు( గన్నడ గొళవంతుకా 

సాతత తానతానలవనన్‌ దివ్రటాడొడు గోటమీటు బల్‌ 


31 


అక్షరోద3మ రచనలు 


(మోూతలుయందిలెన్‌ వారువు మొలయుగావల 
శబ్బుతెన్లు లీ రీతి నంన్వుతంబు వచరించౌడు వున 


పదము - సంస్కృత పంకులు: 


జారతీవదూటో తవనీయగర్పనికటో భవ దాననవర్వసాహపూలీ 
బౌతిక నాటక్షవకర భారత భారత నముతద్రభా 

శీతనగాత్మడా గిరిళకేఖర త ముయూఖలోఖికా 
పాతనుధావవూర్ల దబవుభంగయుమయమంయుమయుంయుమార్వ్పటో 
జాతక తాళయుగ్గు లయనంగతి చుంచు వివంబికా మృదం 
గాతత తవాతతవాత హోధితధంధణుధాణుధింధిమి 
(బాతనయానుకూల వదవాయవూద్వదా వోరికీంకిణో 
శూతనముల్రలా చరణచూవ్రర యూళయ్సులఖీ మరందనం 
భూతనియద్దునీ బకబక ద్వ శబత్త్వలసారనం[గహా 

యాత కుమూరగంధవవావారి నుగంధ విలాన 


చివరిగా ఆ పద్యంలో తెలుగు సంస్కృతము కలకలిసి 
ప్రయాగించబడిన వరుసలు: 


యుక్రమై చోతము చలజోయవలా జాఖన జభఖవ లాన్‌ మనోహర 
ద్రోతతోసనీవలమదు[దవ గోన్ఫు తపాయశనదసా 
రాతిరశ(సారతుబిరవనరంబుగ సారె సారెకున్‌/ 


సృజనాత్మకతకు మరో ఉదాహరణ చిత కవిత్వపు 
హుయలు: 


చల జిహ్వ, అచల జిహ్వ అంటూ అక్షరముల ఉత్పత్తి స్థానముల 
బట్టి చిత కవిత్వపు పద్యములల్లెడి వారు. 


పెదిమలు మా(తమే తగులుతూ పలికేవి ఓషాలు -ప,ఫ,బ,భ,మ; ఆ 
కారణం గా నాలుక కదలదు. అందుకే దీన్ని అచలజిహ్వ 
అన్నారు. ఉదాహరణ : 


మాపె పాపము ముప్పే 
బాపుముమైమొప్పుపమ్మి (ప్రభమింప్పుంబే 
మీపైడ్రేమంబేపై 


ప్రాపెపెంపొప్ప మమ్ము6 బంపుము భీమా 


సాహిత్య ప్రక్రియలలో ధాటి తగ్గిన కాలంలో శీ ఆదిభట్ల వారు అచ్చు 
తెనుగు ప్రయోగాలకు మరల ఆజ్యం పోసారు. 


32 


అక్షర విజ్ఞానం 


మూలానికి తెగులు వుక్షానికి మంచిది కాదు 
ప్రాచీన ఛందో ప్రక్రియలను నేర్వడం సృజనాత్మకతకు , మేధస్సుకు 
మంచిది. నేటి కాలంలో మన భుక్తి కోసం నేర్చుకొనే అశాస్త్రీయమైన 
ఆంగ్ల సెల్లింగ్‌ కన్నా మన ఛందస్సులో పద్యమల్లడము కష్టమేమీ 
కాదు. కానీ ఈ (ప్రక్రియలను సులభముగా నేర్పే ఉపకరణాలు, 
విధానాలు నేటి వేగవంతమైన జీవనములో కొరవడాయనడము 
నిర్వివాదాంశము. ఆధునిక సాహిత్యము , వ్యాసము మొదలైన ఇతర 
ప్రక్రియలు సులభముగా ప్రారంభించడానికి అనువైనవి. 


అయినప్పటికీ ఆధునిక సాహిత్యాన్ని మాత్రమే ఆదరించి, ప్రాచీన 
ప్రక్రియలను దూరంచేస్తే అది భాషా హత్య (లింగ్విసెడ్‌ యే 
అవుతుంది. అక్రరముల్లో ఉన్న రహస్యాలు , అక్షరములను 
సులభంగా శాస్త్రీయంగా నేర్పించడము తెలియనపుడు అవి 
గుదిబండలుగా కనపడుతాయి. ఆడలేక మద్దెల ఓడన్నట్టు, వెంటనే 
అక్షరములను అవసరములేనివని మనమే ఊహించుకొని 
తొలగించడము జరుగుతుంది. 


బు, అ, చే, జే లను కనీసము విద్యాలయాల్లో నేర్పించడానికి 
అనుమతి ఇవ్వక పోవడము వలన, 2000 సంవత్సరముల తెలుగు 
సాహిత్యం తరువాత తరం వారికి అవసరంలేదు అనే నిర్ణయాన్ని 
రుదినట్ట_వుతుంది. క్రమముగా నేర్వడము కష్టమైనపుడు లేదా 
సమాచారము లుప్తమైనపుడు భాషా హాని జరుగుతుంది. 


ఆపైన తరువాతి తరం వారు 2000 సంవత్సరముల భాషా చరిత 
వారికి చెందినది కాదని అభిపాయపడి ఆత్మన్యూనత పాందే 
అవకాశమెక్కువ. 


మొదటి నుండీ తెలుగు కవులు తమ భాష కాపాడ్కుంటూ, భాష 
వైవిధ్యతను పెంచి పోషించిన వారు. అందుకే తెలుగు, సంస్కృత, 
ఫార్సీ ఆంగ్ల కన్నడ తమిళ, ప్రాంతీయ మాండలిక, ఆదివాసీ 
పదాలు, కొత్త సాహితీ (ప్రక్రియలు కలగలిసిన అందమైన వృక్షమే 
మన తెలుగు సాహితీ వృక్షము. 

ఈ వృక్షపు వేళ్ళు అక్షరములు. అనేక అక్షరములున్నపుడే భాషా 
వైవిధ్యత సాధ్యము. మూలానికి తెగులు వృక్షానికి మంచిది కాదు 
కనుక అందరమూ కలిసి మన తెలుగు అక్షర విశ్వరూపాన్ని 
పదిలంగా కాపాడుకుందాము రండి. 


33 


అక్షరోద$మ రచనలు 


34 


అక్షర విజ్ఞానం 


అధ్యాయం 2 


అక్షర వజ్జ్ఞానం 


అక్షరోదువమ రచనలు 


అక్షర విజ్ఞానం 


అక్షరమాల - సూత్రములు 


పెద్ద విషయాన్ని చిన్న సూత్రాలలో సులభంగా చెప్పారు మన 
పూర్వీకులు. తరువాతి అంశాలకు పోయే ముందు, ఈ క్రింది 
సూత్రాలను కంఠస్థము చేయాలి. ఈ సూత్రాలు వస్తే, అక్షరముల 
రహస్యాలు పట్టువడినట్లే. 


గమనిక, [కింది సూతముల గుంపును ఇలాగే కంఠస్థము చేస్తే, మన 
ప్రాచీన సంస్కృత భాషా వేత్తలకు అలాగైనా కృతజ్ఞత 
చెప్పుకొనవచ్చు. వారి నుంచి వచ్చిన సూతాలు అక్షరముల పెన 
కట్టిన భాషా సౌధం పైన విహరిస్తూ పునాదులను మరవడము, 
పునాదులవన్నీ మార్చి తమదిగా చెప్పుకొనడం మన సంస్కృత భాషా 
వేత్తల ఇంటలెకువల్‌ ప్రాపర్లీ రైఃట్స్‌ (మేధో హక్కులను, 
నియమాలను) ను వేళాకోళం చేయడమే. 


పదునాలుగు మహేశ్వర సూత్రములు : 


అఇడఉణ్‌- 1 
బుఇుక్‌- 2 
ఏపఓభఖ్‌- 3 
ఐబొచ్‌ -4 
హయవరట్‌ -5 
అణ్‌ -6 
ఇమగజన మ్‌ -7 
రుభయ్‌్న్‌ -8 
ఘధఢధష-9 
జబగడదశ్‌-10 
ఖఫభఠథచటతవ్‌ -11 
కపయ్‌ -12 
శషసర్‌-13 

హల్‌ -14 


అక్షరమాల కూరుకు చెందిన రహస్యాలు పెన పదునాలుగు, 


కింది పదునాలుగు సూతముల ఆధారముగా సవివరంగా ఈ 
పుస్తకంలో ముందు ముందు విశదీకరిస్తాను. 


37 


అక్షరోదువమ రచనలు 


సూ్యూతము 1- అ కు హ విసర్దనీయానాం కంఠః 
సూతము 2- ఇ చు య శానాం తాలు 

సూతము 3-బు టు ర పాణాం మూద్దాః 
సూతము4-ఇ తు ల సానాం దన్హాూః 

సూతము 5- ఉపూ ఉపధ్యనీయా నాం ఓష్లా: 
సూతము 6- ఇమ జణననాం నాసికాచ 
సూతము 7- నాసికా అనుస్వారన్య 

సూతము 8 - జిహ్వా మూలీయస్య జిహ్వా మూలం 
సూతము9- ఏ దై తోః కంఠ తాలు 

సూతము 10- ఓ దౌ తోః రో౭ష్టం 

సూతము 11- వ కారన్య దంతోష్టం 

సూతము 12- యత్నో ద్విధా - అభ్యంతరో బాహ్యశ్చ 
సూత్రము 13- 

ఆద్యః అభ్యంతర పయత్నాని పజ్బుధా! 

స్పృష్ట ఈషత్‌ స్పృష్ట వివృత సంవృత భేదాత్‌ | 

తత సృష్ట ప్రయత్నానాం స్పర్శానాం | 

ఈషత్‌ సృష్టం అంతస్థానాం | ఈషత్‌ వివృతమ్‌ ఊష్మాణామ్‌ | 
వివృతమ్‌ స్వరాణాం | హ్రస్వ వర్దస ప్రయోగే సంవృతమ్‌ (ప్రక్రియా 
దశాయాంతు వివృతమేవ | 

అచః స్వరాః 

అం అః ఇత్యచాః 

కాదయోమావసానాః స్పర్శాః 

యణో౭అంతస్టాః 

శల్‌ ఊష్మాణః 


సూత్రము 14- 


బాహ్య ప్రయత్న స్తేకాదశధా | వివారః సంవారః శ్వాసో నాదో ఘోషో 
అఘోపో అలు ప్రాణో మహా ప్రాణో ఉదాతో అనుదాత్తః స్వరితశ్చేతి॥ 
ఖరో వివారా శ్వాసా అఘోషాశ్చ 

హశస్సంవారా నాదా ఘోషశ్చ 

వర్గాణాం ప్రథమ తృతీయ పఇమా యణశ్చల్పప్రాణః 

వర్గాణాం ద్వితీయ చతుర్గౌ శలశ్స మహాప్రాణః 

ఉచదెరుదాతః | నీచైరనుదాత్తః | సమాహారః స్వరితః 


38 


అక్షర విజ్ఞానం 


అచ్చులు హల్లులు అనే పదాల పుట్టు 
పూర్వోత్తరాలు 


పాణిని సంస్కృత వ్యాకరణము - మహేశ్వర సూ[తములు ; 


పాణిని మహర్షికి న్టీ పరమేశ్వరుని ఢమరుక నాదముతో బోధించిన 
మహేశ్వర సూత్రాలు 'అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణానికి 
మూలం. 


ఇవి 14 సూత్రాలు: 


అఇడఉణ్‌- 1 
బుఇుక్‌- 2 
ఏఓభ్‌- 3 
ఐబొచ్‌ -4 
హయవరట్‌ -5 
అణ్‌ -6 
ఇమగజన మ్‌-7 
రుభయ్‌్న్‌ -8 
ఘధఢధష-9 
జబగడదశ్‌-10 
ఖఫఛరధథచటతవద్‌ -11 
కపయ్‌ -12 
శషసర్‌-13 

హల్‌ -14 


ప్రతి సూతము చివరి పాల్లును "ఇత్‌" అంటారు. దీన్ని కేవలము ఒక 
"డీలిమిటర్‌" గా వాడుతారు. ఉదాహరణకు [ప్రత్యాహారం "అణ్‌" 
అంకే "అ నుండి భ్‌" వరకు 'ణ్‌్‌ మినహాయించి ఉన్నఅక్షరములు, 
అంళే "అ, ఇ, ఉ"లు. 


ఇపుడు 'అచ్‌' అంకే చూద్దాం. మొదటి సూతము లోని 'అ' తో 


మొదలై '4 వ సూతము లోని చివరి 'చ్‌' మధ్య గల అక్షరములు. 
అంకే అచ్చంగా అచ్చులే. 1 నుండి4 వ సూతము వరకు ఉన్న 


39 


అక్షరోద3మ రచనలు 


వర్ణాలని అచ్‌ ప్రత్యాహారము ద్వారా సంస్కృత వ్యాకరణ సూత్రాలలో 
వాడుతారు. దీన్నే అచ్చులుగా తెలుగు స్వరముల కి పేరు పెట్టారు. 
(అచః స్వరాః) 


అఇడణ్‌-1 
బుఇుక్‌- 2 
ఏఓభ్‌- 3 
ఐబెచ్‌ -4 


అలాగే "హల్‌" అంకే 5 వ సూతము మొదటి అక్షరమునుండి 14వ 
సూత్రపు చివరి 'ల్‌' వరకు గల హల్లులు”. 5 నుండి 14 వ 

సూత్రము వరకు ఉన్న వరాలని హల్‌ ప్రత్యాహారము ద్వారా 
సంస్కృత వ్యాకరణ సూ[తాలలో వాడుతారు. దీన్నే హల్లులుగా 
తెలుగు వ్యంజనములకు పేరు పెట్టారు. 


హయవరట్‌ -5 
అణ్‌-6 

ఇమగజన మ్‌-7 
రుభయ్‌-8 
ఘధఢధష-9 
జబగడదశ్‌-10 
ఖఫఛరథచటతవద్‌ -11 
కపయ్‌ -12 

శషసర్‌-13 

హల్‌ -14 


ఈ అక్షరములను అనేక ఇతర సూత్రాల ఆధారంగా దీర్హాక్షరములు, 
అనునాసికలు, గుణింతాలు, సంధించిన సంయుక్తాక్షరములతో 
భాషా విశ్వరూపం చూపబడింది. 


"కంప్యూటర్‌ సైన్స్‌ రికార్డ్‌ డీలిమిటర్‌" వంటి అనేక అంశాలను, ఈ 
ప్రత్యాహారాలనుపయోగించి చిన్న చిన్న ప్పార్ములే లాంటి భాషా 
సూత్రాల రూపంలో, నేటి కంప్యూటర్‌ యుగపు మేధావులు, ముక్కున 
వేలేసుకొనే విధంగా "పాణిని మహర్షి" , 2500 సంవత్సరములకు 
పూర్వమే, గొప్ప భాషా శ్యాస్తాన్ని తయారు చేసారు. 


40 


అక్షర విజ్ఞానం 


శబ్ద శ్మాస్తమునకు చెందిన సాంకేతిక 
పదాల వివరణలు 


మనం శబ్ద శ్యాస్త విషయంలోకి వెళ్ళేముందు మరియు అక్షర 
అమృతం (గోలే ముందు , ఆ శబ్ద శాస్త్రమునకు చెందిన కొన్ని 
సాంకేతిక పదాలు మరియు విషయాలు అర్థం చేసుకోవాలి. 


సూూతము : 

పెద్ద విషయాన్ని చిన్న సూత్రాలలో సులభంగా చెప్పారు మన 
పూర్వీకులు. 

అల్పాక్షరం అసందిగ్గం సారవత్‌ విశ్వతో ముఖమ్‌ | 

అస్తోభం అనవద్యం చ సూతం సూత్ర విదో విదుః | 


సంజ్ఞ 
"సంజ్ఞ" అంకే శబ్ద శాస్త్రమునకు చెందిన గుర్తులని అర్థం. 


వర్ణము : ఒక సారి ఉచ్చురించడానికి వీలైన శబ్దాన్ని 
"వర్ణము" అన్నారు 
ఉదా: క్‌,ఆ ; 


వర సమామ్నాయము : వర్ణాల సముదాయము . సంస్కృతము 
యొక్క 50 మరియు 6 తెనుగుకి చెందిన వర్ణాలు కలిపి 56 
అక్షరాలతో ఏర్పాటైన ఘనమైనది తెనుగు వర్ణ మాల. 


వీటిలో స్వరములు/[ప్రాణములు/అచ్చులు మరియు 
వ్యంజనములు/ప్రాణులు/హల్లులు అని రెండు రకములు. 


అచ్పుులు/స్వరములు: స్వయంగా పలుక బడేవి స్వరములు 
(స్వయం రంజయతి ఇతి స్వరం). వీటినే పాణిని వ్యాకరణ 
సూతాలననుసరించి అచ్చులు అన్నారు. వీటినే [ప్రాణములు అని 
కూడా అంటారు. 

సంకీర్ణ స్వరములు: 

లు 


41 


అక్షరోదువమ రచనలు 


అచు)ులు 
అఆఇఈఉడఊ 
బుబూశ్రుల్రూ 
ఎఏఐ 

ఒటళా 


అచ్చులను ఉచ్చము గా పలకటము ఉదాత్తము. 
అచ్చులను [కిందకు పలకటము అనుదాత్తము . 
అచ్చులను సమముగా పలకటము స్వరితము . 


హల్లులు లేదా వృంజనములు: 


నోటిలో పలు సానలలో ఉత్పతి అయిన శబ్దాలు అచ్చులు ఆధారము 
చేసుకొని ఉచ్చరింపబడుతవి. ఇవే వ్యంజనములు. వీటినే పాణిని 
వ్యాకరణ సూతాలననుసరించి హల్లులు అన్నారు. వీటినే 
సహాయకారులు లేదా ప్రాణులు అని కూడా అంటారు. 


హల్లులు 
కఖగఘజ 
చఛజరు ఇ 
టఠడడఢణ 
తథదధన 
పఫబభమ 
యరలవ 
శషసహ 
ళటక్ష 


మాత: ఒక శబ్దము ఉచ్చరించే సమయాన్ని మ్మాత అంటారు. 
సాధారణముగా ఒక మాత ఒక హస్వపు అచ్చు 'అ), 'ఇ''ఉ''ఎ', 'ఒ' 
పలికే సమయం. కనుక (హస్వమంళే ఒక మాత, దీరమంకే రెండు 
మాతలు, ప్రుతమంళకే మూడు మాతలు. పాల్లుతో కూడిన హల్లులు 
అర్హ మాత. 


హస్వము /లఘువు - ఒక మాత్రా కాలము 


దీర్హము /గురువు - రెండు మాతల కాలము 
ఫుతము = - మూడు మాత్రల కాలము 


42 


అక్షర విజ్ఞానం 


మాత్ర/ఉచ్చురించే సమయం మన అచ్చుల అమరిక వెనుక ఉన్న 
ఒక అంశము. 


ఉభయాక్షరములు: 
అర మాత కన్న తక్కువ సమయంలో ఉండటం చేత 
స్వయంగా పలుకబడలేనివి, కానీ ఇవి హల్లు లేదా అచ్చుల తో 
కలిసి ప్రయోగించబడుతవి. 


ఉభయాక్షరమలు 
3650 5:8 
షండాక్షరములు - బు మరియు ఇ: 


ఇవి వ్యంజనములూ (హల్లులు) కాదు స్వరములూ(అచ్పులు) కావు. 
కానీ వ్యాకరణ సుత్రాల కొరకు, శబ్దోత్సతి ని తెలియ పరచడానికి 
అచ్చులలో చేర్చాలి. 


ఇ, తవరము, ల, సదంత్యములు. అచ్చులలో ఉండి 'ఇ' ఆ వర్గానికి 
ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. అంతే కాక వ్యాకరణ సూత్రాలలో కూడా 
దీని అవసరం ఉంది. 


బు, ట వరము, ర, ష మూర్తన్యములు. అచ్చులలో ఉండి 'బు' ఆ 
వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. అంతే కాక వ్యాకరణ సనూతాలలో 
కూడా దీని అవసరం ఉంది. 


సంయుకాక్షరములు: 


రెండు లేదా అంతకన్న ఎక్కువ అక్షరములు కలిసినపుడు 
ఏర్పుడునవి. అక్షర మాల పూర్తిగా నేర్చిన తర్వాత సంధి 
ప్రకరణము, పదములు మొదలు పెట్టుట కొరకు అక్షర మాల 
చివర చూపించబడుతాయి. క్షత, జ్ఞ 'అ'తోమొదలై 'క్ష'తో 
సంపూర్తమయ్యేవి అక్షరాలు. రెంటికి మించిన శబ్దాల సంకీర్ణతే 
గుణింతము. క్‌, ష్‌, అ మూల మాతృకల సమాగమమే క్‌+ష+అ=క్ష. " 
సంయుకాక్షరములు సూచన [ప్రాయంగా అక్షరముల సమాప్తాన్ని 
మరియు వాటి కలయికకు లేదా గుణింతపు మరియు సంధి 


43 


అక్షరోదువమ రచనలు 


ప్రక్రియలకు చెందిన సూతాలు తెలిపే ఒక నాందిగా చెప్పవచ్చు. 
తెలుగు వారు మరిన్ని ఉదాహరణలివ్వాలనే ఉద్దేశ్యముతో త్ర, జ్ఞ 
లను కూడా నేర్పుతారు. ఇక్కడ రెండు అనునాసికల సంకీర్ణత 
మరియు రేఫ (ర వత్తు) తో సంయోగములను సూచిస్తున్నారు. 


గుణింతాలు: 


గుణింతము అంకే హల్లులను అచ్చులతో గుణించడమే. 


ఇది గణిత శ్యాస్తపు కార్డీసియన్‌ ప్రోడక్ట్‌ వంటిది, కానీ ఈ ఆవిష్కరణ 
“కార్తీసియన్‌ “ కన్న ప్రాచీనమైనది. 


బలము: శబ్దము ఉత్పతి చేయడానికి జరిగే ప్రయత్నాన్ని బలము 
అంటారు. సాధారణంగా శబ్దము ఉత్పతి చేసేటపుడు మరో 
అంగాన్ని/పదేశాన్ని స్పర్శించడం, స్పర్శించకనే ఒత్తిడి చేయడం 
జరుగుతుంది. దీన్ని [ప్రయత్నము అంటారు. 


ఇది రెండు రకాలు. 


1. అభ్యంతర ప్రయత్నము 
2. బాహ్యపయత్నము 


44 


అక్షర విజ్ఞానం 


సాధారణంగా శబ్ద ఉత్పత్తిని (గహించాలంకే పాల్లుతో కూడిన 
హల్లులను ప్రయత్నించాలి. అపుడు మనం స్పష్టంగా గ్రహించగలం. 
ఉదాహరణకి: హల్లు 'ప' యొక్క పాల్లు 'ప'. 


అభ్యంతర ప్రయత్న 


మూర్గ(తల ఫైన గల మాడుకి 
నేరుగా, నోటిలో క్రింది ప్రాంతము) 


బాహ్య ప్రయత్న 


ee) 


కృకాగ్రము 
నాడీ తంత్రి 
f , జిహ్వా మూలము/నాలుక మొదలు 
శ్వాస నాళము/గొట్టము తాలువు/ దవడలు 


45 


అక్షరోద3మ రచనలు 


అభ్యంతర ప్రయత్నము : 


చిితంలో గొంతుక నుంచి, నోరు లోపల, పెదిమలు మరియు ముక్కు 
వరకు జరిగే ప్రయత్నాలను అభ్యంతర ప్రయత్నము అంటారు. 


అభ్యంతర ప్రయత్నము ఈ అయిదు రకాలు: 
స్పృష్ట, ఈషత్‌ స్పష్ట, వివృత , ఈషత్‌ వివృత , సంవృత 


అభ్యంతర ప్రయత్నము గురించి తెలుసుకోవాలంకే ముఖ్యంగా 
రెండు అంశాలు తెలియాలి, అవి : 

1 కరణము 

2. సానము 


కరణము: మనిషి నోరు లో శబ్దము ఉత్పత్తి చేయడానికి చలించే 
అంగాన్ని/పదేశాన్ని "కరణము" అంటారు. నాలుక ఒక ప్రధానమైన 
కరణము. ఉదాహరణ కి "తథదధన'" లను ఉచారించేటపుడు 
నాలుక దంతాలని తన్నినట్లు స్పర్శిస్తే ఆ అక్షరములు వస్తాయి. ఒక 
సారి 'త్‌, థ్‌, ద్‌, ధ్‌, న్‌' లను ఏక్నాగతతో పలికి పరిశీలించండి. 


స్థానము: మనిషి నోరు లో శబ్దము ఉత్పతి చేయడానికి చలించక 
సిరముగా ఉండే అంగాన్ని/పదేశాన్ని లేదా స్వల్పంగా చలించి 
స్పర్శించబడే ప్రదేశాన్ని "సానము" అంటారు. ఉదాహరణ కి "తథ 
దధ న" లను ఉచరించేటపుడు నాలుక దంతాలని తన్నినట్లు 
స్పర్శిస్తే ఆ అక్షరములు వస్తాయి. కనుక ఇక్కడ దంతాలను 
"స్థానము" అంటారు. ఒక సారి 'త్‌, థ్‌, ద్‌, ధ్‌, న లను ఏకాగ్రతతో పలికి 
పరిశీలించండి. 


బాహ్య ప్రయత్నము: 


గొంతు, మరియు గొంతుకి [కింది భాగములోని కృకా(గము, నాడీ 
తంత్రి, శ్వాస నాళాలు, ఊపిరి తిత్తుల ద్వారా జరిగే శబ్ద మార్పిడి 
పయత్నములను బాహ్య ప్రయత్నము అంటారు. ఎందుకంకేు ఇవి 
నోటి కన్న బాహ్యమైనవి (లేదా) బయలు ప్రదేశము లోనివి. బాహ్య 
ప్రయత్నాల కారణం గా ఉదాత్త- అనుదాత్త- స్వరిత, అల్ప ప్రాణ- 
మహా ప్రాణ, సంవార- వివార, శ్వాస- నాద, ఘోష- అఘోషములనే 
భిన్న భిన్న శబ్ద భేదాలు పుడుతాయి 


46 


అక్షర విజ్ఞానం 


కచటతప 
వరముల వెనుక రహస్వాలు 


ఇకక,చ,ట, త, ప అని అయిదు వర్గాలు మీకు తెలిసినదే. 


సముహము 1- క నుంచి జ వరకు 

సముహము 2- చ నుంచి ఇ వరకు 
సముహము 3- ట నుంచి ణ వరకు 
సముహము 4- త నుంచి న వరకు 
సముహము 5- ఏ నుంచి మ వరకు 


సజాతీయ వర్గాలైన కచట త ప ల వెనుక రహస్యాలు: 


ఇపుడు మొదటి వరము అయిన క వర్గాన్ని" మీరు అర్థం 
చేసుకోవాలంకే ఒక్క సారి మీరు "ఖ ఖ" అని దగ్గి శబ్దము ఎక్కడ 
నుంచి వస్తోందో గమనించండి. గొంతు లేదా కంఠము నుంచి, కనుక క 
వర్గాన్ని "కంఠ్యాలు అన్నారు. 


ఇక మనం నేరుగా 'ప' వర్గానికి వెళ్లాము. 

ఒక సారి పపప,బబబ, మమ అనండి. ఎక్కడ నుంచి శబ్దం 
వస్తోందో గమనించారా? పెదాల ద్వారా .. కనుక వీటిని ఓష్టాలు 
అన్నారు. 

మధ్య లోని... చ వరము పలికేటపుడు, నాలిక వెనక్కి తగ్గి దవడల వద్ద 
ఒదిగి పోతుంది, కనుక ఇవి తాలవ్యాలు. 

ట వరము పలికేటప్పుడు, నాలిక పెకి నిలబడి మాడు భాగం వైపు 
తాకబడుతుంది. కనుక ఇవి మూర్దన్యాలు. 


త వరము పలికేటపుడు, నాలిక ముందుకి సాగి పళ్ళని తంతుంది, 
కనుక ఇవి దంత్యాలు. 


47 


అక్షరోదువమ రచనలు 


సూత్రము 1- అ కు హ విసర్సనీయానాం కంఠః : 
అకుహవిసగలు కంఠ్యములు. అ, క వము కఖ గఘజ),హ, 
విసర్గ కంఠ్యాలు (సూతములో కు అనగా క వరము) 


అ క |ఖ|గ మఘ(జ హ 

న. 

'సక్రూాాాాాాాాాాాాాాాా అనునాసికములు 
Fes 

6 

[2 

w 

లి 

ములు! 
అ 


సూతము 2- ఇచు య శానాం తాలు: ఇచుయశలు 
తాలువులు. ఇ,చవగము(చఛజరుఇ),య,శ, తాలువులు, 
అనగా దవడను విస్తరించి పలుకునవి. 


2 | (ర చ దయకి యశ | 


ఇ చఛజరుఇజఖయశ: 


48 


అక్షర విజ్ఞానం 


సూతము 3- బు టు ర షాణాం మూర్ణాః: బుటురషలు 
మూర్దన్యములు . ము, ట వము ట ఠరడఢణు,ర ష 
మూర్దన్యాక్షరములు - అనగా నాలుకను మాడు వైపుకు పెకి పెట్టి 
పలుక వలసినవి. 


బు 'టరడథ,ణ రష 


బు టఠతడఢణరపషు, 


సూతము 4- ఇ తు ల సానాం దన్త్వాః : బ్రతులసలు 
దంత్యములు. ఇ, త వరము(తథదధను ,ల,స దంత్యములు 


గా తతత ల స తనీ 


49 


అక్షరోదువమ రచనలు 


సూతము 5- ఉపూ ఉపధ్మనీయా నాం ఓష్లా: 


ఉ పు ఉపధ్మ్యనీయములు ఓష్టములు. ఉ, పవరము(పపఫబభ 
మ) ఉపధ్మలు పెదవులననుసరించి పలుకునవి. (ఉపధ్మల 
అవసరం వైదిక పద కోశంలో వస్తుంది, సమయాభావము 
వలన ఇక్కడ చర్చించుట లేదు) 


G&G ప'ఫ|బ|భమ ఏం 


అనునాసికములు 


మ'౦ 
ఊఉ ఓపష్వుములు 
|| 


y 
(పు 
యల ) |= పపబభ 


50 


అక్షర విజ్ఞానం 


అనునాసికల పుట్టుక - వాడకంలో 
వాటి సహజత్వుము 


సూతము 6-ఇమజణననాంనాసికాచ: 


కచట త ప వరముల చివర వచ్చు జ, ఇ, ణ, న, మ లు ముక్కుతో 
పలుకబడునవి అని ఈ సూత్రము అర్దము. 


1. 'గ ను ముక్కుతో పలికితే 'జ' సహజంగా ఉత్పత్తి 
అవుతుంది. 
2. 'జ'ను ముక్కుతో పలికితే 'ఇ" సహజంగా ఉత్పత్తి 
అవుతుంది. 
3. 'డ' ను ముక్కుతో పలికితే 'ణ' సహజంగా ఉత్పత్తి 
అవుతుంది. 
4. 'ద' ను ముక్కుతో పలికితే 'న' సహజంగా ఉత్పత్తి 
అవుతుంది. 
5. 'బ ను ముక్కుతో పలికితే 'మ' సహజంగా ఉత్పతి 
అవుతుంది. 


ణి 


2 


౭ 


ర 


సూతము 7- నాసికా అనుసారస్య : 
పూర్ణ బిందువు లేదా పూర్ణానుసారమును ముక్కుతో పలకవలెను. 


ఇలాగ వైజ్ఞానికముగా ఏర్పరచడము జరిగినది. అంతే కాక, ఒక 
వగ్గములోని వర్ణానికి ముందు అచ్చుతో కలిసిన అనుస్వారము 
(పూర్ణబిందువు లేదా సున్న) వస్తే వరము చివరి ఉన్న అనునాసికలా 
అతి సహజంగా పలుకబడుతుంది. [కింది ఉదాహరణలు మీకోసం- 


క వగ ఉదాహరణ :- అంకము=అజ్కము, అంగము = అభము 
చ వగ ఉదాహరణ:- రాయంచ=రాయజు, అంజలి = అకలి 
ట వర ఉదాహరణ :- వంట=వభి, అండము = అభిము 

త వర ఉదాహరణ :- బొంత=బొన్త , అందము = అగ్గము 
పవర ఉదాహరణ :- పంప=పమ్బ, అంబ = అమృ 


51 


అక్షరోద3మ రచనలు 


సె సూత్రములు క్రింది సజాతీయ వరుసలను తయారు 
చేస్తాయి. 


అ క |ఖ ఘజ హ 
ఇ చ ఛ|జ|రుుఇ| యశ 
బు ట|ఠ|డ|ఢ|ణ|ర |ష 
య త |థ|ద|ధ|న|ల|న 
ఉ పఫబ భమ © 


52 


అక్షర విజ్ఞానం 


సంకీర్ణ అక్షరములు - అక్షర మాల 
విశ్వరూపం: 


భాషా వైవిధ్యము కు ఆలంబన మన సంకీర్ణ అక్షరములు. ఏ 
అక్షరమును ఉచ్చరించునపుడు, ఒకటికి మించిన శబ్దోత్స్పతి 
స్థానములను వాడుతామో వాటిని సంకీర్ణ అక్షరములని చెప్పవచ్చు. 
క్రింది సూత్రములు వివిధ సంకీర్ణ అక్షరములగూర్చి వివరిస్తాయి. 


సూత్రము 8- ఏ దైతోఃకంఠ తాలు : ఎ, ఏ, ఐ ఉత్పత్తిలో కంఠము 
, దవడలు కలిపి ప్రయోగించాలి, కనుక ఇవి సంకీర్ణములు. 


సూత్రము 9- ఓఒదాతోః రోషం: ఒ ఓ జా ఉత్పత్తిలో కంఠము, 
పెదవులు కలిపి ప్రయోగించాలి, కనుక ఇవి సంకీర్ణములు. 


సూత్రము 10- వ కారస్య దంతోషం : వ కారము 
ఉచ్చరించాలంకే దంతము పెదవి కలబడును. కనుక దీన్ని 
దంతోష్టమ్‌ అన్నారు. ఇదే కోవకు చెందినది ఫ్టార్సి లో వాడే 'ఫ్ల' (2) 
ఇది ఫ (0౧) కు భిన్నమైనది. 'ఫ' ఉచ్చారణలో కేవలము పెదవులు 
వాడబడాలి, ఫ్టార్సి లో వాడే ' ప్ల ' ఉచ్చరించడానికి పై పెదవి క్రింది 
పళ్ళ వరుస కలిపి వాడాలి. ఉదాహరణ "ఫలము" ను "ప్టలము”" అని 
తప్పుగా పలకటము మనకెరుకే. 


చేజేల ప్రయోగములో దవడలు, దంతములు కలిపి వాడాలి. ఇవి 
కేవలము తాలవ్యములైన చ జ లకు భిన్నమైనవి. అందుకే మీరు 
గమనిస్తే, చే జే ల పైన 'త' వత్తు పెట్టి 'దంతము యొక్క వగ్గము-త" 
లక్ష ణముతో ఉద)రించమని సూచన గా తెలిపారు మేధావులైన మన 
ప్రాచీన తెలుగు భాషావేత్తలు. వీటిని + 6 లకు ఆంగ ఫోనెటిక్స్‌ లో 
ఉచ్చరించబడే tha, 62 లకు సమాంతరముగా కూడా 
ఉపయోగించుకొనవచ్చుు.. 


ళఅటిలు తాలు మూర్తన్యములు. సరళ, మణీ ఇవేకాక తమిళ 
భాషలో వాడే "జ" ను కూడా మనము మన వర్గమాలలో వ్రాయ వచ్చు, 
వాడుకొనవచ్చు ఉదాహరణ "పటబిమ్‌" . 


53 


అక్షరోద3మ రచనలు 


ఇదే విధముగా, ఫ్టార్సి లో వాడే ఖ్ల (జ్ఞాన్‌) ను జిహ్వామూలీయములం 
కోవలోనిది. అనగా విసర ముందు కల ఖ = ౨ఖ+ ఆ. ఇదీ తెలుగులో 
పార్సీ ఉరుదూ పద ప్రయోగాల్లో ఖచ్చితత్త్వానికి వాడవచ్చు. 


ఇలా మన అక్షరముల సూతములనాధారము చేసుకొని ప్రపంచ 
భాషలు, ముఖ్యముగా మనము నిత్య జీవితములో వాడే పర భాషా 
పదాలు, మాండలికాలకు ఆలంబనగా వాడి వాటి మూలాలు 
కాపాడుకొనవచ్చునని నా పరిశోధనలో తేలిన సత్యము. సంస్కృత 
భాషా సూత్రాల ఆధారముగా తయారైన ఈ మహా అక్షర లిపి ని నేను 
విద్యారులకు నేరిపించడము జరుగుతోంది. ఈ సంస్కృత శబ్ద 
శాస్తపు సూత్రాలే ఒకప్పుడు ॥PA వారి ఆలోచనలుదృవించడానికి 
మూల కారణం. 


తెలుగు వారి అర్హ సున్న ప్రత్యేకత; 


తెలుగు వారికి సాంతమైన అర్దానుస్వరమును/అర సున్నమన 
పూర్వీకుల భాషా ప్రజ్ఞ కు ఒక నిదర్శనము. పూర్తి సున్న వాసినా 
(వాయకపోయినా  అర్హముమారనపుడు అర్హ  'సున్నను 
ప్రయోగించవచ్చు. ఉదాహరణకు "అడగవచ్చు" లేదా 
"అడంగవచు]" రెండూ సరియినవయినప్పుడు, దాన్ని 
సూచించడానికి అడగవచ్చు అని వాయటము జరుగుతోంది. 
అచ్చుతో కలిసిన అర్జానుస్వరము వస్తే అనునాసికలా 
పలుకబడుతుంది [ప్రాచీన తెలుగు భాషా వేత్తల, కవుల భాషా 
ప్రమాణాల నాణ్యత కు, నిర్దిష్టతకు ఇది ఒక ఉదాహరణ. 


క్ష ద్వారా చెప్పేదేమిటి? 


“అ ' తో మొదలై క తోన సంపూర్ణమయేకవి అక్షరాలు. రెంటికి 

మించిన శబ్దాల సంకీర్ణతే గుణింతము. క్‌, ష్‌, అ మూల మాతృకల 
సమాగమమే క్‌+ష్‌+అ=క్ష. "క్ష" సూచన ప్రాయంగా అక్షరముల 
సమాప్తాన్ని మరియు వాటి కలయికకు లేదా గుణింతపు మరియు 
సంధి ప్రక్రియలకు చెందిన సూత్రాలు తెలిపే ఒక నాందిగా 
చెప్పవచ్చు. తెలుగు వారు మరిన్ని ఉదాహరణలివ్వాలనే 
ఉద్దేశ్యముతో త, జ లను కూడా నేర్పుతారు. ఇక్కడ రెండు 
అనునాసికల సంకీర్ణత మరియు రేఫ (ర వత్తు) తో సంయోగములను 
సూచిస్తున్నారు. 


54 


అక్షర విజ్ఞానం 


మహా త్రిలింగ లిపి/పెను తెనుగు వ్రాలు 


ఎన్నో భాషల శబ్దాలకాటపట్టియిన మన తెలుగు అక్షరాల పట్టిక - 
"మహా త్రిలింగ లిపి/పెను తెనుగు వ్రాలు". 


పై అక్షరముల పట్టికను "మహా (తిలింగ/తెనుగు/తెలుగు లిపి" అని 
గానీ, "దొడ్డ/పెను తెనుగు వ్రాలు" అని గానీ, "తెలుగు కలగలుపు లిపి" 
అని గానీ , "తెలుగక్షరాల పెద పట్టి" అని గానీ నేను ముద్దు గా 
పిలిచుకొని, విద్యార్దులకు నేర్పించడము జరుగుతున్నది 


అ 'ఆ క ఖగ మజ వూ చ 
ఇ ఈ చ 'ఛ జ రు ఇ యశ 
చే జే 
బుబూట ఠ డ ఢ ణ రష 

అ 
త్ర 
యి 
ఇ ఖాత థధ దధ న అస 
ఉ ఊప  ఫ బబ భమ 
3 | 
క్‌ 
ఒ ఓ 
జ 
అం 
అ 
వస్త 
బే 


55 


అక్షరోద3మ రచనలు 


AnD / న్‌ 

సంహిత-సంయోగము- సంధి 
సంహిత, సంయోగము, సంధి ఇవన్నీ అచ్చు మరో అచ్చుతో గానీ, 
అచ్చు హల్లు తో గానీ కలిసినపుడి ఏర్పడే జరిగే శబ్ద ప్రక్రియలు. దీని 
కారణంగా మనకు అచ్చుల వరుస ,మరియు గుణింతాలు , 
సంయుక్తాక్షరములు ఏర్పుడుతాయి. 
రెండు అక్షరములు ముఖ్యంగా అచ్చులు కలిస్తే సహజంగా నోటిలో 
ఎలాంటి శబ్దాలు బహిరతమవుతాయి మొదలైన అనేక విషయాల 


మీద అతి నిగూఢంగా పరిశోధన మరియు పరిశీలన చేసారు మన 
'పాచీన భాషా వేత్తలు. వారు గమనించినవి కొన్ని- 


లోపం - లుప్రమయిపోవడమ్‌ 


ఆదేశం - మార్పు అవడం 
(ప్రకృతిభావ - లోపము ఆదేశము లేక పోవడము 


అచ్చుల క్రమము: ఈ పరిశోధనల ఆధారంగా అక్షర సంధి 
నియమాలను మరియు మన అచ్చుల [క్రమమును ఏర్పరిచారు. 


అచ్చు+ అచ్చు =అ +అ=ఆ,అ+ ఇ=ఐ 


శబ్ద ప్రయత్నము చేయునపుడు ఒకే స్థానము మాత్రమే 
ఉపయోగించితే పుట్టిన అచ్చులు: 


అ, ఆ (అ+అ), ఇ, ఈ(ఇ+ఇ), ఉ, ఊ (ఊఉ+6ఉ) - 


శబ్ద ప్రయత్నము చేయునపుడు ఒకటి కన్న ఎక్కువ స్థానములు 
ఉపయోగించితే పుట్టిన అచ్చులు. 


ఎ,ఏ,ఐ (ఏ +అ) 
ఒ,ట ,లె (ఓ+ఉ) 


పూర్ణానుస్వార, అర్హ్జానుస్వార, విసర్గలు: 


అం,అ6,అః 


56 


అక్షర విజ్ఞానం 


గుణింతాలలో గణితము 


అక్షర సంధి నియమాల ఆధారంగా గుణింతాలను ఏర్పరిచారు. 
ఉదాహరణకి గుణింతాల అక్షర సంధులు- 


పొల్లుతో కూడిన హల్లు + హస్వ అచ్చు =క్‌ + ఇ=కి 
పొల్లుతో కూడిన హల్లు + దీరఅచ్చు = క్‌+ఆ=కా 
పాల్లుతో కూడిన హల్లు+ పాల్ల్పుతో కూడని మరొక హల్లు = క్‌ +వ = క్వ 


శ్రామిక =శ+5+ర+3 ;మిమ్‌+ఇ =మ్‌+* ;$క=క్‌+అ 
అచ్చులను, హల్లులు అనే వర్ణాలతో గుణిముటము (cartesian 


product (or అచ్చులు 6౦55 హల్లులు) వలన గుణింతాలు 
ఎర్పడ్డాయి. 


హల్లులు అచ్చులు = గుణింతములు 


ఇది గణిత శ్యాస్తపు కార్డీసియన్‌ ప్రోడక్ట్‌ వంటిది, కానీ ఈ ఆవిష్కరణ 
“కార్తీసియన్‌ “ కన్న ప్రాచీనమైనది. 


చభ జర్‌ ----+అ=---}చఛ జరు ఇ 


ఇది గణిత శ్యాస్తపు కార్డీసియన్‌ (ప్రోడక్ట్‌ వంటిది, కానీ ఈ ఆవిష్కరణల 
కన్న ప్రాచీనమైనది. 


57 


అక్షరోదువమ రచనలు 


గుణింత చిహ్నాలు -కొన్ని లిపి గుర్తుల పేర్లు: 


గొ 1 టా 


5 = హలంత్యము లేదా పొల్లు - హల్లు యొక్క అసలు స్వరూపము 
తల కట్టు - అ కారము యొక్క సంజ్ఞ -క్‌ + అ = క (తలకట్టు) 

"= దీర్దము - ఆ కారము యొక్క సంజ్ఞ - క్‌ + ఆ = కా (దీర్హము) 
గుడి క్‌+ఇ=కి 

కీ గుడి దీర్హము 

౦ కొముు 5+ఉ=కు 

ర కొమ్ము దీర్తము 

త్రి క్‌+బు= కృ వటృసుడి 

క్‌+౧= క్క = లృకారము 


డే ఏత్వము 
జై ఐత్వము 


ఆ ఒత్వము 
శోక త్వము 


కా కాత(ము 
పూర్ణానుసాారము 1౦ 
అర్దానుస్వారము 56 
విసర్గ ఇక 


కకాకికీరురూకృక్రకెకేకైకొకోకౌ కం కః 
ఖఖాఖిఖీఖుఖూఖుఖూఖ ఖే ఖై భఖ ఖో ఖౌ ఖం ఖః 


58 


అక్షర విజ్ఞానం 


అధ్యాయం 3 


అక్షర అభ్యాసాలు 


అక్షర పద్మం 


అక్షరోద$మ రచనలు 


60 


అక్షర విజ్ఞానం 


శబ ప్రయత్నము: 

సాధారణంగా శబ్దము ఉత్పత్తి చేసేటపుడు మరో 
అంగాన్ని/పదేశాన్ని స్పర్శించడం, స్పర్శించకనే ఒత్తిడి చేయడం 
జరుగుతుంది. దీన్ని ప్రయత్నము అంటారు. సాధారణంగా శబ్ద 
ఉత్పత్తిని (గ్రహించాలంకే పాల్లుతో కూడిన హల్లులను 
పయత్నించాలి. అపుడు మనం స్పష్టంగా గ్రహించగలం. 


అభ్యంతర ప్రయత్న 


శూ 


ముక్కు కి అనుసంధానించబ$ 
ఉన్న శ్వాస కోశము 


మూర్ల( తల ఫైన గల మాడుకి 
నూ, నట క్రింది ప్రాంతము) 


బాహ ప్రయత్న 


ప్రాంతములు కై 


కృకాగ్రము 


నాడీ తంత్రి 
జిహ్వా మూలము/నాలుక మొదలు 


శ్వాస నాళము/గొట్టము తాలువు/ దవడలు 


ఊపిరి తెత్తులు 


ఉదాహరణకి: హల్లు 'ప' యుక్క పాల్లు 'ప'. 


యత్నో ద్విధా - అభ్యంతరో బాహ్యశ్చ - అభ్యంతరము బాహ్యమని 
యత్నములు రెండు విధాలు. 


1. అభ్యంతర ప్రయత్నము 


2. బాహ్య ప్రయత్నము 


61 


అక్షరోద3మ రచనలు 


ఆద్యః అభ్యంతర ప్రయత్నాని పజ్చధా। 

స్పష్ట ఈషత్‌ స్పృష్ట వివృత సంవృత భేదాత్‌ | 

తత సృష్ట ప్రయత్నానాం స్పర్శానాం | 

ఈషత్‌ సృష్టం అంతస్టానాం | ఈషత్‌ వివృతమ్‌ ఊష్మాణామ్‌ | 
వివృతమ్‌ స్వరాణాం | హస్వ వర్లస్య ప్రయోగే సంవృతమ్‌ (ప్రక్రియా 
దశాయాంతు వివృతమేవ | 


బాహ్య ప్రయత్నస్తేకాదశధా | వివారః సంవారః శ్వానో నాదో 
ఘోపోఅఘోషపో అల్ప ప్రాణో మహా ప్రాణో ఉదాత్తో అనుదాత్తః 
స్వరితశేతి॥ 


ఇది అర్థము చేసుకోవాలంకే మొదట [క్రింది చిత్రం లోని మనిషి వాక్‌ 
వ్యవస్థ/ శబ్దోత్పతి వ్యవస్థను పరిశీలించాలి. 


చితంలో గొంతుక నుంచి, నోరు లోపల, పెదిమలు మరియు ముక్కు 
వరకు జరిగే ప్రయత్నాలను అభ్యంతర ప్రయత్నము అంటారు. 


సానము- కరణము : 


అభ్యంతర ప్రయత్నము గురించి తెలుసుకోవాలంకే ముఖంగా 
రెండు అంశాలు తెలియాలి, అవి : 1. కరణము, 2. సానము 


కరణము: మనిషి నోరు లో శబ్దము ఉత్పత్తి చేయడానికి చలించే 
అంగాన్ని/పదేశాన్ని "కరణము" అంటారు. నాలుక ఒక ప్రధానమైన 
కరణము. ఉదాహరణ కి "త థ ద ధ న"'లను ఉచారించేటపుడు 
నాలుక దంతాలని తన్నినట్లు స్పర్శిస్తే ఆ అక్షరములు వస్తాయి. ఒక 
సారి 'త్‌, థ్‌, ద్‌, ధ్‌, న్‌' లను ఏక్నాగతతో పలికి పరిశీలించండి. 


స్తానము: మనిషి నోరు లో శబ్దము ఉత్పతి చేయడానికి చలించక 
సిరముగా ఉండే అంగాన్ని/పదేశాన్ని లేదా స్వల్పంగా చలించి 
స్పర్శించబడే ప్రదేశాన్ని "సానము" అంటారు. ఉదాహరణ కి "తథ 
దధ న" లను ఉచారించేటపుడు నాలుక దంతాలని తన్నినట్లు 
స్పర్శిస్తే ఆ అక్షరములు వస్తాయి. కనుక ఇక్కడ దంతాలను 
"స్థానము" అంటారు. ఒక సారి 'త్‌, థ్‌, ద్‌, ధ్‌, న లను ఏకాగ్రతతో పలికి 
పరిశీలించండి. 


62 


అక్షర విజ్ఞానం 


మరి కొన్ని ఉదాహరణలు: 


పఫ్‌ బ్‌ భ్‌ లు ఉచ్చరించేటప్పుడు "కింది పెదవి" ఒక కరణము, పై 
పెదవి ఒక ఫానము గా గ్రహిస్తారు. 


క్‌ఖ్‌గ్‌ఘ్‌ లకు - కంఠము స్టానము, హను మూలము (దవడల లోపలి 
భాగపు మూలము) కరణము. 


సాధారణము గా "స్థానము" బట్టి, ఆ అక్షరముల గుంపుకి పేరు 
ఆపాదిస్తారు. ఉదాహరణకి, కి "త ధ దధ న" వరము యొక్క 
"స్థానము" "దంతాలు" కనుక వీటిని "దంతాలు" అంటారు. 


అక్షర అభ్యాసం - శబ్దోత్స్పతి స్థానము, కరణము (గ్రహించడానికి 
కొన్ని సాధనాభ్యాసములు: 


మీకు నాలుక లేకపోతే 'అ' ని ఎలా అంటారో ప్రయత్నించండి. ఆ 
శబ్దోత్పత్తి సానము గమనించండి. కంఠము/గొంతుక మూలం నుంచి 
అది ఎర్పడినట్లు [గ్రహించ గలరు. 


ఖ్‌, ఖ్‌ ఖ్‌ అని దగ్గి కొ లేదా 'ఖో శబ్దము ఎక్కడ నుంచి పుడుతోందో 
గ్రహించండి. కంఠము/గొంతుక మూలం నుంచి అది ఏర్పడినట్లు 
గహించ గలరు. 


త్‌,,త్‌, త్‌ అంటూ 'త్‌' శబ్దము ఎక్కడ నుంచి పుడుతోందో (గ్రహించండి. 
దంతములు సానము అని, నాలుక కరణమని గహించ గలరు. 


ప,ప్‌ అంటూ 'ప్‌' శబ్దము ఎక్కడ నుంచి పుడుతోందో గ్రహించండి. 


ప్‌, 
పై పెదవి సానము అని, [క్రింద పెదవి కరణమని గ్రహించ గలరు. 


వ్‌, వ్‌, వ్‌ అంటూ 'వ్‌' శబ్దము ఎక్కడ నుంచి పుడుతోందో (గ్రహించండి. 
పెదవి స్థానము అని, దంతముల వరుస కరణమని [గ్రహించ గలరు. 


63 


అక్షరోద3మ రచనలు 


అభ్యంతర ప్రయత్నము: 


మనము సాధారణంగా "అ-కచటతప-య- శ" అనబడే వరుసలో 
అక్షరములు (వ్రాస్తాము. అనగా మొదట, అ నుండి అః వరకు 
అచ్చులు, తర్వాతక,చ,ట, త, ప వర్గాలు వ్రాసి; ఆపై"యరలవ' 
వరము, చివరిగా "శ ష స హి" వరము తో ముగిస్తాము. 

అచః స్వరాః 

కాదయోమావసానాః స్పర్శాః (క నుంచి మ వరకు) 

యణో౭అంతస్టాః (య నుంచి వ వరకు) 

శల్‌ ఊమ్మోణః (శ నుంచి హ వరకు) 


ఈ విధానమునకు మూలము  కరణము(కదిలే ఉపకరణ), 
సానము(కదలని ఉపకరణ) ఆధారముగా చేసుకుని జరిగే 
"అభ్యంతర ప్రయత్నము". ఈ కరణము స్థానము ఒక దాన్ని ఒకటి 
స్పర్శించబడుతున్నవా లేదా, ఎంత దూరములో ఒక దానికొకటి 
ఉన్నవి అనే దాని ఆధారముగా ఈ కూర్చు జరిగినది. ఉదాహరణకు 
"త ధథ దధ న :్డచురించునపుడు దంతాలు "స్థానము", నాలుక 
"కరణము"." ప ఫబభ మఉచురించునపుడు పై పెదవి "స్థానము", 
కింది పెదవి "కరణము". ఇవి ఒక దాన్ని ఒకటి స్పృశించుకొంటాయి. 
కనుక స్పర్శలు అన్నారు. క, చ,ట, త, ప వర్గులన్నీ స్పర్శలు. అలాగే 
"యరలవ" లు అంతస్రములు "'శషసహ"లు ఊష్ములు 


ఇవి "అభ్యంతర ప్రయత్నము" అనే విధానము ద్వారా 
వర్గీకరించబడ్డాయి. 


అభ్యంతర ప్రయత్నము ఈ అయిదు రకాలు: 


ఆద్యః అభ్యంతర పయత్నాని పజుధా। సృష్ట ఈషత్‌ స్పష్ట 
వివృత సంవృత భేదాత్‌ | 


1. వివ్రతములు - నోరు విస్తరించి పలుక వలసిన అక్షరముల 
గుంపు. విడిగా పలికే అచ్చులు వివృతములు. వివరించడం అనే 
తెలుగు పదం దీని నుంచే వచ్చింది, విస్తారము దీనికి సమాన అర్థం 
లో వాడుతారు. 


64 


అక్షర విజ్ఞానం 


వివృతమ్‌ స్వరాణాం | హస్వ వర్లస్వ ప్రయోగే సంవృతమ్‌ 
ప్రక్రియా దశాయాంతు వివృతమేవ | 


హస్వ అచ్చులు మరో అక్షరములతో కలిసిపోతే సంవృతములు 
(నోరు విస్తరించి పలుక వలసిన అవసరము లేనివి అయిపోతాయి. 
పయత్నించి చూడండి. 

అక్షర అభ్యాసం - 


సంవృత , వివృతాల ను ఆకళింపు చేసుకోవడానికి కొన్ని 
సాధనాభ్యాసములు: 


హస్వ అచ్చులు ల మై ప్రయోగాలు: 


అతి మెల్లగా 'అ' అని, అలాగే ఆపండి. నోరు తెరుచుకొని ఉన్నట్లు 
గమనించారా? దీన్నే 'వివృతము' అంటారు. 


ఇపుడు, "అమ్మ్‌" లో అ కారం పలికేటప్పుడు, నోరు విస్తారంగా 
తెరువబడదు. అందుకే (హస్వ అచ్చులు పనిలో (వేరే అక్షరములతో 
కలవడం మొదలైన.) ఉన్నపుడు సంవృతాలు. 


2. స్పర్శలు- స్తానము మరియు కరణము ఒక దానితో ఒకటి తాక 
బడే అక్షరముల గుంపు (క, చ,ట, త, ప వర్గాక్షరములు ) ఈ వర్గానికి 
చెందినవి. 


తత స్పృష్ట ప్రయత్నానాం స్పర్శానాం | 


అక్షర అభ్యాసం - స్పర్శల ను ఆకళింపు చేసుకోవడానికి కొన్ని 
సాధనాభ్యాసములు: 


కచ, ట, తప, గజ, డ, ద, బ లను ఒక్కొక్కటీ మెల్లగా 
ఉచ్చారించండి. పానము , కరణము ఒక దానికొకటి 
స్పర్శించుకొన్న పుడు శభ్లోత్పత్తి జరుగునని గ్రహించ గలరు. 


3. ఈషత్‌ స్పృష్టములు- సానము మరియు కరణము ఒక దానితో 
ఒకటి తాకీ తాకని అక్షరముల గుంపు - అంతస్థములు (య, ర,ల,వ) 
ఈ వర్గానికి చెందినవి. 


65 


అక్షరోద3మ రచనలు 


ఈషత్‌ స్పృష్టం అంతస్థానాం | 


అక్షర అభ్యాసం - అంతస్తములు/ఈపత్‌ స్ప్రృష్టముల ను 
ఆకళింపు చేసుకోవడానికి కొన్ని సాధనాభ్యాసములు: 

య, ర, ల, వ లు పలుకునపుడు స్థానము , కరణములను ఏక్నాగంగా 
గమనించండి. కరణము స్థానము పెన తాకీ తాకనట్టు వత్తిడి కలగ 
చేయడం వలన వీటిని ఈషత్‌ స్ప్రృష్టములు అంటారని మీరు 
గహించగలరు. 


4. ఈషత్‌ వివృతములు - కొద్దిగా మాతమే నోరు విస్తరించి పలుక 
వలసిన అక్షరముల గుంపు- ఊష్ములు శ, ష స, హు ఈ వర్గానికి 
చెందినవి. 

ఈషత్‌ వివృతమ్‌ ఊష్మాణామ్‌ | 


అక్షర అభ్యాసం - అంతస్తములు/వివృతముల ను ఆకళింపు 
చేసుకోవడానికి కొన్ని సాధనాభ్యాసములు: 


ఆ, ఈ, ఊ అను నోరుని ఏకాగంగా గమనించండి. ఆ, ఈ, ఊ 
అన్నపుడు నోరు స్వేచ్చగా ముందుకు సాగబడటం లేదా 
తెరువబడటం జరుగుతుంది. ఇపుడు, శ, ష, స, హలు పలుకునపుడు 
నోరును ఏకాగంగా గమనించండి. ఇక్కడ నోరు స్వేచ్చగా ముందుకు 
సాగబడటం లేదా తరువబడటం జరుగక కొంచం తెరిచీ 
తెరవబడనట్టు ప్రయత్నము జరుగుతుందని గమనించ గలరు. 
కనుకనే వీటిని ఈషత్‌ స్పృష్టములు అంటారని మీరు 
(గ్రహించగలరు. 


66 


అక్షర విజ్ఞానం 


బాహ్య ప్రయత్నము: 


గొంతు, మరియు గొంతుకి [కింది భాగములోని కృకా(గము, నాడీ 
తంత్రి, శ్వాస నాళాలు, ఊపిరి తిత్తుల ద్వార జరిగే శబ్ద మార్పిడి 
పయత్నములను బాహ్య ప్రయత్నము అంటారు. ఎందుకంతే ఇవి 
నోటి కన్న బాహ్యమైనవి (లేదా) బయలు ప్రదేశము లోనివి. బాహ్య 
ప్రయత్నాల కారణం గా ఉదాత్త- అనుదాత్త- స్వరిత, అల్ప ప్రాణ- 
మహా ప్రాణ, సంవార- వివార, శ్వాస- నాద, ఘోష- అఘోషములనే 
భిన్న భిన్న శబ్ద భేదాలు పుడుతాయి. 


కఖ చఛటరతధవపఫ;శషసన-వివార, శ్వాస, అఘోష 
గఘజరుడఢదధ బభ;హయరలవ -సంవార, నాద, ఘోష 


కచటతపగజడద;య రలవ- అల్పు (ప్రాణాలు 
ఖఛభరధఫఘరుఢధ; శషసహ-మహా ప్రాణాలు 


ఉదాహరణ: 

అలు ప్రాణము మహాపాణముల మధ్య తేడా : 

క - అల్ప ప్రాణము (ఉచురించేటపుడు తక్కువ గాలి వదిలితే 
పలికబడే శబ్దము) 

ఖ - మహా ప్రాణము (ఉచ్చారించేటపుడు అధికంగా గాలి వదిలితే 
పలికబడే శబ్దము) 

వివారము, సంవారము మధ్య తేడా : 

"క' పలికేటపుడు గొంతు రం[థము తగ్గించితే 'గ' ఏర్పడుతుంది. 


కనుక 'క' వివారము (గొంతు రం[(థము తగ్గించనిది) 'గ' సంవారము 
(గొంతు రంథము తగ్గించి పలికేది). 


ఇలా మన అక్షరములలో 
'క' తర్వాత 'గ', 
'చ'తర్వాత 'జ', 

'ట' తర్వాత 'తి, 


67 


అక్షరోద3మ రచనలు 


'ప' తర్వాత 'బ' 
అమర్చడానికి కూడా శాస్తీయత ఉంది. 


అక్షర అభ్యాసం - బాహ్య ప్రయత్నాలను ఆకళింపు చేసుకోవడానికి 
కొన్ని సాధనాభ్యాసములు: 


క చ, ట, త ,ప వరములు అభ్యాసము చేసి ఆ వరుసలలో 
వెజ్జానికతను (బాహ్య ప్రయత్నమును ) ఆకళింపు చేసుకోండి. 


క వరుస/వరము (క, ఖ, గ, ఘ, జ) 


సంవారము-వివారము అభ్యాసములు: 

5 అని ఒక క్షణం ఆగి గ్‌ అనండి. ఈ అభ్యాసము వరుసగా అయిదు 
సార్లు చేయండి. దీని వలన సంవారము, వివారము (గొంతులో గాలి 
అపడమనే ప్రక్రియ) ను అర్థము చేసుకోగలము. క్‌, గ్‌ ల తేడా దీని 
ద్వారా ఏర్పుడుతుంది. 


అల్పు [పాణము, మహాపాణము అభ్యాసములు: 

కొంతసేపు క్‌ క్‌ క్‌ లను సాధన చేయండి. తర్వాత ఖ్‌ భ్‌ ఖ్‌ లను 
సాధన చేసి, క్‌, ఖ్‌ శబ్దాల మధ్య తేడా గమనించండి. 

'ఖు' బదులుగా 'క్క' పలుకే ప్రమాదం ఉండి. ఆ తేడా గమనించడం 
ముఖ్యం. 


ఇలాగే గ్‌, ఘ ల సాధన చేయాలి. 

అనునాసికము ల అభ్యాసము: ముక్కు మూసుకొని 'గ' ను ముక్కుతో 
పలికితే 'జ' సహజంగా ఉత్పతి అవుతుంది. 
చవరము(చఛజరు ఇః) 

సంవారము-వివారము అభ్యాసములు: 

చ్‌ అని ఒక క్షణం ఆగి జ్‌ అనండి. ఈ అభ్యాసము వరుసగా అయిదు 
సార్లు చేయండి. దీని వలన సంవారము, వివారము (గొంతులో గాలి 


అపడమనే పక్రియ) ను అర్థము చేసుకోగలము. చ్‌, జ్‌ ల తేడా దీని 
ద్వారా ఏర్పుడుతుంది. 


68 


అక్షర విజ్ఞానం 


అల్పు [పాణము, మహాపాణము అభ్యాసములు: 

కొంతసేపు చ్‌,చ్‌,చ్‌ లను సాధన చేయండి. తర్వాత ఛ్‌ ఛ్‌ ఛ్‌ లను 
సాధన చేసి, చ్‌, ఛ్‌ శబ్దాల మధ్య తేడా గమనించండి. 

'ఛ' బదులుగా '*చ్చ' పలుకే ప్రమాదం ఉండి. ఆ తేడా గమనించడం 
ముఖ్యం. 


ఇలాగే జ రు ల సాధన చేయాలి. 


ముక్కు మూసుకొని 'జ' ను ముక్కుతో పలికితే 'అనునాసికము ఇ 
సహజంగా ఉత్పత్తి అవుతుంది. 


టవరగము(టరఠడథణ) 


సంవారము-వివారము అభ్యాసములు: 

ట్‌ అని ఒక క్షణం ఆగి డ్‌ అనండి. ఈ అభ్యాసము వరుసగా అయిదు 
సార్లు చేయండి. దీని వలన సంవారము, వివారము (గొంతులో గాలి 
అపడమనే పక్రియ) ను అర్థము చేసుకోగలము. ట్‌, డ్‌ ల తేడా దీని 
ద్వారా ఏర్పుడుతుంది. 


అల్పు [పాణము, మహాపాణము అభ్యాసములు: 

కొంతసేపు ట్‌ ట్‌ ట్‌ లను సాధన చేయండి. తర్వాత ర్‌ ర్‌ ర్‌ అంటూ 
సాధన చేసి, ట్‌, ర్‌ శబ్దాల మధ్య తేడా గమనించండి. 

'ఠ' బదులుగా 'ట్ట' పలుకే ప్రమాదం ఉండి. ఆ తేడా గమనించడం 
ముఖ్యం. 


ఇలాగే డ, ఢ ల సాధన చేయాలి. 


ముక్కు మూసుకొని 'డ' ను ముక్కుతో పలికితే అనునాసికము 'ణ' 
సహజంగా ఉత్పత్తి అవుతుంది. 


తవరము (తథదధన): 
సంవారము-వివారము అభ్యాసములు; 


త్‌ అని ఒక క్షణం ఆగి ద్‌ అనండి. ఈ అభ్యాసము వరుసగా అయిదు 
సార్లు చేయండి. దీని వలన సంవారము, వివారము (గొంతులో గాలి 


69 


అక్షరోదువమ రచనలు 


అపడమనే ప్రక్రియ) ను అర్దము చేసుకోగలము. త, ద ల తేడా దీని 
ద్వారా ఏర్పుడుతుంది. 


అల్పు [పాణము, మహాపాణము అభ్యాసములు: 

కొంతసేపుద్‌ ద్‌ ద్‌ లను సాధన చేయండి. తర్వాతధ్‌ ధ్‌ధ్‌ లను 
సాధన చేసి, ద్‌, ధ్‌ శబ్దాల మధ్య తేడా గమనించండి. 

'ధ్‌' బదులుగా 'డ్‌' పలుకే ప్రమాదం ఉండి. ఆ తేడా గమనించడం 
ముఖ్యం. 


ఇలాగే త్‌ థ్‌ ల సాధన చేయాలి. ధ అంకే వత్తు త, "ధ" కాదు. 


ఇక్కడ ఒక సూచన - తెలుగు వారు థ ను ఎందుకు ధ వలే 
పలుకుతారో కారణం చెబుతాను. లిపి తో చిన్న సమస్య ఇది. తలుగు 
లిపిలో థ ధ ఒకే లా కంటికి కనిపిస్తాయి. కనుక అందరూ ధని ధ గా 
ఉదురిస్తారు. కానీ థ పలికేటపుడు, త ని మహాపాణంగా పలకాలి. 


ముక్కు మూసుకొని 'ద' ను ముక్కుతో పలికితే అనునాసికము 'న' 
సహజంగా ఉత్పత్తి అవుతుంది. 


పవరము(పపఫబభమ): 


సంవారము-వివారము అభ్యాసములు: 

ప్‌ అని ఒక క్షణం ఆగి బ్‌ అనండి. ఈ అభ్యాసము వరుసగా అయిదు 
సార్లు చేయండి. దీని వలన సంవారము, వివారము (గొంతులో గాలి 
అపడమనే పక్రియ) ను అర్థము చేసుకోగలము. ప్‌, బ్‌ ల తేడా దీని 
ద్వారా ఏర్పుడుతుంది. 


అల్పు [పాణము, మహాపాణము అభ్యాసములు: 

కొంతసేపు బ్‌ బ్‌బ్‌ లను సాధన చేయండి. తర్వాత భ్‌ భ్‌ భ్‌ లను 
సాధన చేసి, బ్‌, భ్‌ శబ్దాల మధ్య తేడా గమనించండి. 

'బ' బదులుగా 'బ్బ' పలుకే ప్రమాదం ఉండి. ఆ తేడా గమనించడం 
ముఖం, 


ఇలాగే ప్‌, ఫ్‌ ల సాధన చేయాలి. 


70 


అక్షర విజ్ఞానం 


ఇక్కడ ఒక సూచన- ఫ బదులు పఫ్లార్సీ 'ఫ్ల పారపాటుగా 
పలుకుతుంటాము. అవి రెండు విభిన్న మైనవి. 


ఫ అనేది రెండు పెదవులు కలిపి పలకాలి, రెండు పెదాలూ 
బయటకు పగిలినట్టు. విచ్చింపచేస్తే 'ఫ' వస్తుంది. 


ఫలం అన్నపుడు దంతాలు వాడకుండా కేవలం పెదాలతో 
మాతమే'ఫ' అనాలి. (ఓష్ట్యమ్‌). 


అదే పెదిమ కు దంతాల వరుస తాకించి గాలి బయటకు వదిలితే ప్ల 
వస్తుంది. అంతే ఇది 'వ' వలే దంత్యోష్టమ్‌ అన్నమాట. 


ఫాతిమా అన్నపుడు పర్షియన్‌ 'ఫ' వాడాలి. (దంత్యోష్టమ్‌ ) 


ముక్కు మూసుకొని 'బ'ను ముక్కుతో పలికితే అనునాసికము 'మ' 
సహజంగా ఉత్పత్తి అవుతుంది. 


71 


అక్షరోదువమ రచనలు 


అక్షర అభ్యాసంలో 
సందోహాలు- సమాధానాలు 
అళలు ఎక్కడ నుంచి పలక బడుతాయి? 


ర (లేదా రేఫ) అనేది నాలుక పైకి ఎత్తి పలికే మూరన్యము. అదే అ 
పలకాలంకే దవడలు వెడల్పు చేసి, నాలుకను పంటికి 
మూర్దన్యమునకు మధ్య భాగంలో వతి పలుమార్లు వేగంగా ర 
అనడానికి ప్రయత్నించాలి. అపుడు అ వ్యక్తమవుతుంది.కనుక ఇది 
మూర్దన్యము కాదు. ఇది తాలు మూర్తన్యము. 


అ అనేది నాలుక దంతాలకు తగిలితే జనించే దంత్యము. కానీ ళ ఆ 
వర్గమునకు చెందినది కాదు. ఇది ర వలే నాలుక పెకి ఎత్తి పలికే 
మూర్దన్యము. కానీ రకి ళకి తేడా ఏమిటంకే ళ ఉచ్చర్‌ంచేటపుడు 
నాలుక తిరగ తిప్పి మాడు వైపు తాకించాలి, అంతే కాక దవడలు 
వెడల్పు చేసి ఉంచాలి. "ర" కు దవడల వెడల్పు అవసరం లేదు 
మరియు నాలుకు నేరుగా మాడుని స్ప్రృశిస్తుంది. కనుక ళ 
దంత్యముల వగమూ కాదు మూర్తన్యమూ కాదు. ఇది "వ్యతిరిక తాలు 
మూర్దన్యము". ఆంకే ఒకరకంగా "నాలుక తిరబెట్టి అ పలికలని 
పయత్నిస్తే ళ జనిస్తుంది. 


చ,జేలు ఎక్కడ నుంచి పలక బడుతాయి? వీటి పెన గల 
త వత్తు ప్రత్యేకత ఏమిటి? 


చే, జేలు తెలుగు వారి ప్రత్యేక అక్షరములు. వీటి పైన గల 'త' వత్తు 
మన చ జ లు ఉచ్చారించేటపుడు దంతాలకు వత్తి పడితే చే, జేలు 
వస్తాయని, సంకేత రూపంలో చెబుతున్నరు. త వరము దంత్యాలు 
కనుక 'త ' వత్తు ని వీటి పైన ఉంచారు. ఒక్క సారి అలా ఉచ్చారించి 
చూడండి, మీకే తెలుస్తుంది, ప్రాచీన తెలుగు భాషా వేత్తల 
సునిశితమైన ఆలోచన, మేధా శక్తి. దురదృష్ట వశాత్తూ వీటి విలువ 
తెలియని వారు, అంత విజ్ఞాన దృక్పథము లేనివారు, చ , జేలను 
తెలుగు అక్షర మాల నుంచి తొలగించి భాషా హత్యకు 
పాల్పడుతున్నరనిస్తున్నది. 


72 


అక్షర విజ్ఞానం 


వ, ఒలు ఎక్కడ నుంచి పలక బడుతాయి, వాటి మధ్య 
తేడా: 


వకారస్య దంత్యోష్టమ్‌ అని సూతం. అంకే పై దంతాలతో క్రింది 
పెదవిని స్పర్శించి శబ్దోచురణ ప్రయోగం చేస్తే వచ్చేది "వ". 


ఓదౌతోః కంరోష్టం అని సూత్రం. 

పెదవిని గుండ్రంగా విచ్చినట్లు చేసి గొంతునుంచి గాలిని శబ్ద 
(ప్రయోగానికి ఉపయోగిస్తే బహిరతమయ్యేవి "ఓ" గానీ (హస్వమైన "ఒ" 
గానీ మరియు"జా' శబ్దాలు. 


హ, అః (విసర్గ) లు ఎలా పలక బడుతాయి, వాటి మధ్య 
తేడా: 

విసర్గ అంటె విసర్జించడం. ఇక్కడ గాలిని గట్టిగా విసర్దిస్తే విసర్గ 
ఉచ్చరించబడుతుంది. కానీ హ లో హ్‌ 1/2 మాత కానీ కేవల విసర్గ 
1/4 మాత మాత్రమే, కానీ అకారంతో కలిపినపుడుకూడా 1/2 
మాత్రలోపలే పలకాలి. హ కారానికి 1 మాత సమయం తీసుకోవచ్చు. 


థ ఎందుకు తప్పుగా పలుకబడుతుంది? ఎలా 
పలకవచ్చు: 


తెలుగు వారు థను ఎందుకు ధ వలే పలుకుతారో కారణం చెబుతాను. 
లిపి తో చిన్న సమస్య ఇది. తెలుగు లిపి లోథ ధ ఒకే లా కంటికి 
కనిపిస్తాయి. కనుక అందరూ థ ని ధ గా ఉచ్చారిస్తారు. కానీ థ 
పలికేటపుడు, త ని మహాపాణంగా పలకాలి. 


ఫ,ప్పలు ఎక్కడ నుంచి పలక బడుతాయి, వాటి మధ్య 
తేడా: 


ఫ బదులు ప్పార్సీ 'ఫ్ల' పారపాటుగా పలుకుతుంటాము. అవి రెండు 
విభిన్నమైనవి. 


ఫ అనేది రెండు పెదవులు కలిపి పలకాలి, రెండు పెదాలూ 
బయటకు పగిలినట్టు, విచ్చింపచేస్తే 'ఫ' వస్తుంది. 


73 


అక్షరోద3మ రచనలు 


ఫలం అన్నపుడు దంతాలు వాడకుండా కేవలం పెదాలతో 
మాతమే'ఫ' అనాలి. (ఓష్ట్యమ్‌). 


అదే పెదిమ కు దంతాల వరుస తాకించి గాలి బయటకు వదిలితే ప్ల 
వస్తుంది. అంతే ఇది 'వ' వలే దంత్యోష్టమ్‌ అన్నమాట. 


ఫాతిమా అన్నపుడు పర్షియన్‌ 'ఫ్ల' వాడాలి. (దంత్యోష్టమ్‌ ) 
శషసల మధ తేడా గహించడం చాల సులభం: 


సంగీతం లో 'స'తో మొదలు పెడుదాం. స్‌ స్‌ స్‌ స్‌ అని ఉచరించితే 
స దంతాల మధ్యనుంచి గాలి వదిలితే వస్తుందని తెలుస్తుంది. 
కనుకనే దీన్నిసంస్కృతంలో గీ సీత్కారము అంటారు.ఇక్కడ దంతాలు 
ఉపయోగించాము కనుక "స" ని దంత్యము అన్నారు. 


ఇక ఆ 'స్‌' ని పళ్ళ మధ్యనించి కాక ఎడమ లేదా కుడి బుగల నుంచి 
బయటకు వదలండి. "శ" శబ్దము ఉచ్చారించబడుతుంది. ఇక్కడ 
దవడలు లేదా తాలువలు ఉపయోగించాము కనుక "శ" ని 
తాలవ్యము అన్నారు. 


ఇక ఆ 'స్‌' ని ఉచ్చరిస్తూ, నాలుకను పెకి మడవండి. "షి" శబ్దము 
ఉచ్చారించబడుతుంది. ఇక్కడ నాలుక నోటి ఉపర్తితలపు ౩ పై భాగము 
(మూర్తన్యము) తగులగా "షు" ఏర్పడినది కనుక "షు ని మూర్తన్యము 
అన్నారు. 


" క్ర 
క్‌ ష్‌, అ అనే శబ్దాలను విడి విడిగ అని తర్వాత వేగంగా అనండి. "క్ష" 
ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. 


ఒకేలా కనిపించే అక్షరముల లిపి గుర్తులు - జ, జ: 
ధథలవలే, అక్షరలిపి గుర్తులు ఒకేలా ఉండటం వలన మనం జ, 
జ లను ఉపయోగించడంలో పొరబాట్లు సహజమే. ఉదాహరణకు 


పజ బదులుగా ప్రజ్ఞ అని , కృతజ్ఞత బదులుగా కృతజ్ఞత 
.మొదలైనవి కొన్ని ఉదాహరణలు. 


74 


అక్షర విజ్ఞానం 


అనుబంధం 


75 


అక్షరోద$మ రచనలు 


76 


అక్షర విజ్ఞానం 


ఇంగీష్‌ కీబోర్డ్‌ లో పాణం 
కోల్పోతున్న తెలుగు పద కోశం 
కొన్ని పరిష్కారాలు 


ఒక గజరాజుని చిన్న అగ్గిపెట్టెలో ఉంచాలంకే, పెప్టెనైన ఏనుగంత 
పెద్దది చేయాలి, లేదా ఏనుగుని ముక్క ముక్కలు చేసి పెప్పెలో 
సర్దాలి. ముక్కలు ముక్కలు 
చేయడం వలన దాని ప్రాణం 
కోల్పోవడం సహజం.ఇపుడు 
తెలుగు భాషా పదకోశాన్ని 26 
ఇంగ్లీష్‌ అల్పుబేట్‌ లో 
వాయడము అలాంటిదే. 


డిజిటైజేషన్‌ లో, ఇంటర్నెట్‌ 
మాధ్యమాల్లో ప్రస్తుతము 
ఆంగ్లము ప్రపంచములో (ప్రథమ 
సానములో ఉన్నది. ఆంగము ఇతర భాషలనుంచి అరువు 
తెచ్చుకొన్న పద సమూహాలతో అలరారే అందమైన భాష. కానీ 
అందమైన వ్యక్తి మలినమైన దుస్తులు వేసుకొంకు 
అందవిహీనమా కనబడినట్టు, ఆంగ ఆల్పబేట్‌ మరియు 
స్పెల్లింగ్‌ వ్యవస్థలు ఆ అందమైన భాషను సంకిష్టము చేసాయి. 
దీని విషయంలో అనేక ఆంగ్ల భాషావేత్తలు ఇప్పటికీ సంస్కరణలకు 
ప్రయత్నిస్తున్నారు. 


ఆంగ  ఆల్పుబెట్‌ మరియు  స్పెల్లింగ్స్‌ కారణంగా 
దెబ్బతిన్న/తింటున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి. ప్రస్తుతము 
తెలుగు ప్రజలలో ఆంగ ఆల్పాబెట్‌ ఆధారిత కీబోర్డ్‌ వాడకము అతి 
ప్రాచుర్యము సంతరించుకున్నది. మనకు తెలిసిన ఉదాహరణ 
"కడప" ను ఆంగ స్పెల్లింగ్‌ వ్యవస్థననుసరించి "64662020" గా 
నిర్మించగా "1౭6204" గా ఈ మధ్య మనము మార్చుకున్న విషయము 
అందరికీ విదితమే. కానీ ఇంకా "16౭6202" అంకే క'ద'ప అనాలో 
క'డ'ప అనాలో కన్వ్యూషనే ! ద, డలకు-0;శ,షసలకు -5;త,ట 
లకు-7;న,ణ లకు -N;ర,అ లకు-R;ల, ళ లకు -|, చ, చ లకు - 
ch వాడటము మినహా ఆంగ్లములో ఇక వేరే మార్గం లేదు. 


77 


అక్షరోదువమ రచనలు 


తెలుగును ఆంగ్ల లిపిలో వాయడము ఎక్కువవౌతున్న కారణముగా 
తెలుగు వారు త్వరలో వారి పద కోశం కోల్పోయే ప్రమాదం పాంచి 
ఉన్నది. ఎత్తుగా ఉన్నాను పట్టను బాబోయ్‌ అంకే తల తెగనరుక్కో 
అనే సలహా వలె, ఆంగ్లము కోసం తెలుగు అక్షరాలు తగ్గించుకోమనే 
సంస్కర్తలూ సందర్భాలూ ఎదురవుతున్నవి. ఆంగ్లము కోసం తెలుగు 
అక్షరాలు తగ్గించుకోమునే సదరు మేధావులే , C-K'; C-$; '2-6-' 
వంటి ఆంగ రిడనైెన్‌ లెటర్‌) పైన పెదవి కదుపరు. 


ఆంగ్ల మాధ్యమాల్లో చదివే పిల్లలకు , ఆంగ ప్రభావిత [ప్రాంతాలలో 
నివసిస్తున్న భారతీయులకు తమ మాతృభాషలో తర్పీదు ఇవ్వడం 
ఒక పెద యజ్ఞం లాంటిది. దీనిలో అనేక సాధకబాధకాలు ఉన్నాయి. 
ముఖ్యంగా 10 నుంచి 12 గంటలు ఆంగ్ల మాధ్యమాల్లో మరియు ఆంగ్ల 
ప్రభావిత చర్చల్లో తలమునకలు అవుతున్న కారణముగా మాతృ 
భాష కన్నా వీరి పెన ఆంగ ప్రభావం ఎక్కువ అవున్నది. 


అంతేకాకుండా తెలుగు అక్షరమాలను ఆంగ ఆల్పాబెట్‌ లో 
వాయడము, పైప్‌ చేయడము అనే అలవాటు తామర తంపరగా 
వ్యాప్తి చెందింది. 


దురదృష్టవశాత్తు శాస్త్రీయ సంగీతం గానీ తెలుగు పద్యం గానీ 
(వ్రాయటానికి, తెలుగు పిల్లలు , పెద్దలు ఇంగ్లీష్‌ నే ఉపయోగించడం 
వలన అనేక భాషా ప్రమాదాలకు దారితీస్తున్నది. తెలుగు 
సంగీతాన్ని, పద్యాన్ని, మాటలను నేరుకునేటప్పుడు ఆ రచనలను 
ఆంగ్లంలో వ్రాయటం వల్ల భావమే మారిపోయే [ప్రమాదం ఉంది. 


ఉదాహరణకి : 16640424 అని వ్రాస్తే అది, చెడబట్లో, చెదబట్సో, 
చేదబత్తో చేదబట్లో తెలియదు 


ATTA అని వ్రాస్తే అది 'అత్త, ' అనో లేదా ' అట్ట' అనో తెలియదు, 


RAMA అని వ్రాస్తే అది 'రామ' అనో లేదా 'రమ' అనో తెలియదు. 
క్రింద కొన్ని తెలుగు లిపి లోని వరుసలను ఇవ్వడం జరిగినది. 


“అక్ష రయులు అంతు లివి అని, అది వాయడం నౌర్చుకొంబీ వాటిని 


నోర్తాడమయివోయినట్లు మనం భావినాయు. కానీ అక్షర వద్రతి అంచు లివి 
కాదు. (దవంబము మొతము మీద, కేవలం “అక్షర వధతి/ అక్షర వవభ్ర" 


78 


అక్షర విజ్ఞానం 


మాత్రమే శభిము మరియు శభ ఉత్పతి ఫానముల మధ్య నంబిధమును బటో 
వాభ్రానికంగా ఎర్చుడిన వదతి. 


శబ్రియులు నొటోలో దిదిధ ఖొానముల నుండి డతుతి అవుతాయి అన్న 
నత్వము, ముట్రముదటిగా మమాడు 4000 నంవత్త్సృయయులకు వూర్వువు 
బారతీయ వైదిక భాషావోతలు కని పెట్టారు. ఆవెన ఈ శఖము డత్సతి 
ఫానముల మద వరీకరణ వెన (పాలీన భారత దోశంలో అనో (వయోగాలు, 
ఆదిష్మ రణలు జరిగాయి. దాని వలితంగ బర్చుడినవో మున అక్షరయులు. * 


పెన ఇచ్చిన తెలుగు లిపి లోని క్రింది వరుసలను ఇంగ్లిష్‌ 26 
పరిమిత ఆల్పుబెట్స్‌ లో వాస్తే చాల పొరబాట్లు, తప్పుడు శబ్దాలు 
వస్తాయి. 


ద,డలకు -0;శ,ష,సలకు -5;త,ట లకు -7;న,ణ లకు - 
ర, అ లకు-R;లM,ళ లకు -1, చ, చ లకు -యh 
వాడటము మినహా ఆంగములో ఇక వేరే మాగ్గం లేదు. 


Aksharamulu amte lipi ani, avi vrayadam nerchukomte vatini 
nervadamaepoinatlu manam bhavistham.kani akshara paddati 
amte //0/ kaadu prapamcham mottam meeda kevalam akshara 
vyavasta matrame sabdam mariyu sabda upatti staanala Madhya 
sambandaanni batti vagnanikamgaa erpadina padahati.. 


Sabdamulu notilo vividha sthanamula numdi utpati avutaayi anna 
satyamu, mottamodatagaa shumaaru 4000 samvatsaramulaku 
purvame bharatiya vaidica bhasha vettalu kanipettaru. Apina 6 
sadbamu , utpatti sthaanamula mida vargikarana paina prachina 
bharata desamlo aneka prayogalu avishkaranalu jarigayi. Danii 
phalitamga erpadinave mana aksharamulu. 


దిన్ని చదివి ఎన్ని తెలుగు పదాలను తప్పుగా చదవవచ్చో 
పరిశీలించండి. 


“ఇంగ్లిష్‌ 26 పరిమిత ఆల్పబెట్‌ లో వాయబడుతున్నందు వలన 


జరిగే తెలుగు భాషా హాని" ని అరికట్టడమనే లక్ష్య సాధన గురించి 
కొన్ని విషయాలు మీకు వివరించే [ప్రయత్నం చేస్తాను. 


79 


అక్షరోద$మ రచనలు 


తెలుగును ఆంగ్లములో వ్రాసే పిల్లలకు పెద్దలకు, 26 ఆంగ ఆల్పుబేట్‌ 
కు బదులుగా వాడటానికి నేను *ఐ ఎస్‌ ఓ 15919" అంతర్జాతీయ 
పద్దతి ని నేర్పించడము, ఆ పద్దతిని ప్రచారము చేయడము 
జరుగుతోంది. 


అదే పైన ఇచ్చిన తెలుగు లిపి లోని వరుసలను ఐ ఎస్‌ ఓ 15919 
లో వ్రాసినప్తైతే పారబాట్లు, తప్పుడు శబ్దాలు తగ్గుతాయి, తెలుగు 
పద కోశాలకు హాని తగ్గుతుంది. 


aksaramulu 2౧/6 lipi ani, avi vrayadarm nércukomté vatini 
ssa manam bhavistamu. kant aksara paddhati 


érpadina paddhati. 


sabdamulu ndotild vividha sthanamula nurmdi utpatti avatayi anna 
satyamu, mottamodataga sumaru 4000 samvatsaramulaku 
purvamé bharattya vaidika bhasavéttalu kanipettaru. apainaT 
sabdamu, utpatti sthanamula mida, vargikarana paina pracina 
bharata dssamlo anéka prayogalu, aviskaranalu jarigayi. dani 
phalitamga érpadinave mana aksaramulu. 


80 


అక్షర విజ్ఞానం 


కొందరు రచయితలు, సంఘాలు, వెబ్సైట్స్‌ [50 15919 ను తెలింగ్లిష్‌ 
అని [ప్రాచుర్యం లో కి తెచ్చి ప్రచారం చేయడం తప్పుడు ప్రచారము 
మరియు అసత్యమే అవుతుంది. 


ఎందుచేతనంకే , తెలుగును ఇంగ్లిష్‌ లో వ్రాస్తే తెలింగ్లిష్‌ 
అవుతుంది. తెలుగును ఇంగ్లిష్‌ లో [వ్రాయడమంకే ఇంగ్లిష్‌ 26 
పరిమిత ఆల్పుబెట్స్‌ లో వాయడము. కానీ ఆ విధానం లో లోపాలు 
ఉన్నయి కాబక్తే మనం 150 15919 ను వాడుతున్నము . కనుక 150 
15919 ను 150 15919 అని పిలవాలి తప్ప తెలింగ్లిష్‌ అనడం సత్య 
దూరం అవుతుంది. 


తెలింగ్లిష్‌ అని ప్రాచుర్యం తేవడమంకే “తెలుగు ను ఇంగ్లిష్‌ 26 
పరిమిత ఆల్పబెట్‌ లో వాయడం వెనుక ఏ సమస్యా లేదు" అనే 
సత్య దూరమైన విషయాన్ని ప్రజలకు చెపినట్టు. అవుతుంది. 
అంతే కాక 150 ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ వారి నిబంధనలను 
వమ్ము చేస్తూ వారి పద్దతిని వీరు మరో పేరు తో ప్రాచుర్యం తేవడం 
బహుశా వైజ్ఞానికంగా అవగాహన లేక చేసి ఉండవచ్చు. 


అలాగే మీ వద్ద సాధారణమైన ఇంగ్లీష్‌ కీ బోర్డ్‌ ఉన్నపుడు ఆ పరిమిత 
అల్పుబేట్ను ఉపయోగించి , ఇంగ్లీషు పెద్ద(॥pper ౯256) చిన్న (10౪/6 
(250) అల్పుబేట్లను ఉపయోగించుకొని , ఎలా తెలుగు శబ్దాలు , అప 
శబ్దంగా మారకుండా వాయవచ్చోో హార్వర్డ్‌ క్యోటో, ఐ (టాన్‌ వంటి 
పద్దతులు వివరించాయి. 


కొన్ని ఉదాహరణలు: 

అ-a, ఆ-aa/A, ఇ-i, ఈ- 11/1, ఉ -u, €3-uu/U 
బు-గెల, బూ-గ౮ 

౧-1౪, ©? ~IU 

ఎ -e ఏ -ee/E, ఐ -3॥, ఒ -0 ఓ-00/0, బె -44, అం -2)/4, అః -aH 
క -ka, ఖ- kha, ౧-ga ,ఘ-gha, జ --6౮2 
-ca/cha ,5-Cha, జ-ja, ర్హైు-jha, ఇ ~ja 
ట-12, ఠ- Tha, థ-D3a, ఢే-Dha, ౯-Na 

త-ta, థ-tha, ద-da, ధ-dha, న -na 

ప-pa, ఫ-pha, బ-ba, భే-bha, మ -mMa 
య-ya, ర-ra, ల-12, వ-౪a 

శ-52, ష-5ha, స-542 హ -ha 

ళ-La, e9-rx, §-ksha 


81 


అక్షరోద3మ రచనలు 


స్వచుందంగా వీటికి సంబంధించిన వర్క్‌ షాప్‌ తరగతులు, 
లింగ్విప్టిక్‌ ల్యాబ్‌ మొదలైన అంశాలు వినూత్నమైన పద్దతుల్లో 
నేరుగా గానీ, యూట్యూబ్‌, స్కయిప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా 
వ్యవస్థల ద్వారా గానీ అంతర్జాతీయంగా నిర్వహించబడుతున్నవి. 
ఇవి నిర్వహించబడుతున్నవి. 


దీని కారణంగా పిల్లలలో పెద్దలలో గణనీయమైన ఆత్మ విశ్వాసం, 
మన భాష, అక్షరాల పట్ల ఆత్మ గౌరవం పెరగటం జరుగుతోంది. ఈ 
తరగతుల్లో మన ప్రాచీన మన అక్షరాల్లో ఉన్నటువంటి శాస్త్రీయత 
ను ఈ అక్షరమాలలో రహస్యాలను పిల్లలకు, పెద్దలకు 
అర్థమయే్యటట్లు నేర్పించడం జరుగుతున్నది. 


ఒకసారి ఐ ఎస్‌ ఓ 15919 వచ్చిన తర్వాత క్రమంగా వారికి తెలుగు 
లిపి గొప్పతనం అర్దమయ్యి; మన భాష పట్ల ఆసక్తి పెరగడం మేము 
గమనించాం. 


కనుక మన తెలుగు అక్షరాలను ఆంగ ఆల్పబెట్‌ మరియు 
సెల్లింగ్‌ లో వాయడము మానుదాం, తద్వారా మన పద కోశాన్ని 
పదిలంగా కాపాడుకుందాం. 


రండి... అక్షరోద్యమంలో పాల్గొని, ఇంగ్లిష్‌ 26 పరిమిత ఆల్పబెట్‌ 


లో వాయబడుతున్నందు వలన జరిగే తెలుగు భాషా హాని" ని 
అరికడదాం! 


82 


అక్షర విజ్ఞానం 


రచయిత పరిచయం 


శ్రీ శనగవరపు ఉమామహేశ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, 
ప్రత్యేకించి అక్షర శ్యాస్త వేత్త. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 
రంగములో పనిచేసే వీరు "డిజికైజేషన్‌ 
నేపథ్యంలో భాషా వైవిధ్యత మరియు వ్యకి, 
పరిరక్షణ" లక్ష్యంగా కృషి చేస్తున్నారు. 


పతి వ్యక్తి తనను తను ,పేమిస్తూ, ఆత్మ విశ్వాసం కలిగి, ఆత్మ 
న్యూనత నుండి దూరంగా, జీవితాన్ని పరిపూర్ణంగా గడపడానికి 
సహాయ పడే అంశాలలో కృషి చేయడం వీరి లక్ష్యము. హింసకు 
దూరంగా మెలగడమే సమాజంలో అతి ముఖ్యమైన విషయమని వీరి 
అభిప్రాయము. 


అంతకుమునుపు అమెరికా, ఆసియా, యూరపు ఖండాల్లోని వివిధ 
దేశాల్లో గడిపిన వీరు గత 7 సంవత్సరాలుగా ఆస్టేలియా మెల్సుర్న్‌ 
నగరము లో నివసిస్తున్నారు. ఇక్కడి వివిధ సాహితీ, నాటక, కళా, 
సంగీత, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా 
పాల్గొంటూ వాచస్పతి గా, వక్త గా, రచయితగా, వీడియో బ్లాగర్‌ గా, 
ఇండాలజిస్పుగా, నటుడుగా, వాద్యకారునిగా, భాషా అధ్యాపకునిగా, 
కార్యకర్తగా అందరికీ పరిచితులు. 


ఆస్టేలియా, న్యూజిల్లాండ్‌ ప్రాంతాల్లో నిర్వహింపబడ్డ పౌరాణిక 
నాటకాల్లో వీరు పోషించిన ఢి కృష్ణ దేవరాయలు , శివ యోగి , 
అర్హునుడు, శ్రీనాథ కవి మొదలైన పాత్రల ద్వారా వీరి అభినయం, 
గాతము అందరి మన్ననలు అందుకొన్నవి. తెలుగు అవధాన 
ప్రక్రియల్లో పాల్గొన్నారు. 


తమ 19 సంవత్సరముల వయసులో, వీరు కుల మతములకు 
అతీతముగా తోటి యువకులను కూడగట్టి తమ స్వ[గామములో 
శిథధిలమయి, అనారోగ్య పరిస్తితుల్లో  దురుపయోగము 
గావించబడుతున్న 400 యేళ్ళ ప్రాచీన చారితక కట్టడాన్ని 
పునరుద్దరించడము, బాల్యము నుంచీ వీరికి ఉన్న సామాజిక 
స్పృహకు ఒక నిదర్శనం. 


83 


అక్షరోద3మ రచనలు 


ఈ సందరముగా, వీరు ప్రాచీన భవన నిర్మాణ విధానాల్లో మన 
పూర్వులు ప్రదర్శించిన పరిణితికి ఆకర్షితులై, చరిత, భారతీయ 
శిల్ప, నాట్య, సంగీత శాస్త్రములు, [ప్రాచీన గణిత, నగర నిర్మాణ, కాల 
గణన, రాజ నీతి, పాలన, వైద్య విధానాలు, వ్యవసాయ పదతులను 
అధ్యయనము చేసారు. పై విజ్ఞానమును చర్చించే మూల [గ్రంథాల 
అధ్యయనము కొరకు వీరు స్వయంకృషితో ప్రాచీనమైన తెలుగు, 
సంస్కృతము, వైదిక భాషా శాస్త అధ్యయనము చేయ 
మొదలుబెట్టడము జరిగినది. 


"గేటర్‌ ఇండియా రీసర్స్‌ ఫోరమ్‌" అనే థింక్‌ టాన్క్‌ మాధ్యమముగా 
వీరు భారతీయ సంతతి కొరకు "ఇండిక్‌ స్కాలర్స్‌ ఆన్‌ ఇంటర్నెట్‌", 
"నవో నవో భవతి జాయమానో", "మాతృకా మూవ్మెంట్‌" , "స్వాధ్యాయ- 
ప్రవచన నెట్వర్క్‌” "జీవ వైవిధ్య ఆయుర్వేద వనాల పెంపకం" 
వంటి వినూత్నమైన ప్రాజెక్ట్‌ చేపట్టారు. 


ఆంగ భాషలో వీరు వ్రాసిన "అక్షర విన్యాస - ద రైసిన్‌ " అనే 
గంధము భారతీయ అక్షరములపెన విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి. 
భాషా శబ్ద శాస్త్రము (ఫానెటిక్స్‌) పరిశోధకులైన నీరు "మాత్సీకా 
అకాడమీ ఆఫ్‌ అప్లైడ్‌ ఫొనెటిక్స్‌" ద్వారా భారతీయ భాషా శబ్ద శ్యాస్తాల 
అధ్యయనం, ఆధునిక కాలంలో వాటి అనువర్తనం, విద్యార్దుల శిక్షణ 
తదితర అంశాలపై కృషి చేస్తున్నారు. కంప్యూటర్స్‌ - ఇనర్మేషన్‌ 
శుక్నాలజీ తో పాటు వీరు ఆస్టేలియా అబారిజనల్‌ మరియు 
భారతీయ ఆదివాసీ, సంస్కృత, తెలుగు,తమిళ, హిందీ, అరబ్బీ, 
ఆంగ, చైనీస్‌ భాషా శబ్ద కోశాల పరిశొధనాభిలాషి. 


విద్య మరియు వృతి రీత్యా పెక్కు భారతీయ మరియు వివిధ 
యూరపు భాషా ప్రాంతాల్లో నివసించిన కారణంగా వీరికి భాషా వైవిధ్య 
రక్షణకు ప్రాచీన భారతీయ భాషా వేత్తలు ప్రత్యేకించి తెలుగు కవులు 
చేసిన కృషి అవగతమైందంటారు. 


వేల సంవత్సరాలుగా భారతీయుల భాషా వైవిధ్యం నిలబడటానికి 
రక్షణ గా నిలచిన అక్షరమాల వీరి కార్యక్రమములకు (పేరణ. ఈ 
అక్షరమాల (గ్రేరణ తో "అన్ని సవాళ్ళను అధిగమించి సమాజంలో 
విభిన్న వర్గాల మధ్య ఐక్యత" సాధించవచ్చునేది వీరి ప్రగాఢ 
విశ్వాసం. కాస్త ఓపికతో ఆలోచించి, పరస్పర సుహృధ్చావాన్ని 
అలవరుుకొంకే సమాన హక్కులకి అర్దం ఉంటుందని వీరి 
అభిప్రాయం. 


84 


అక్షర విజ్ఞానం 


నా అక్షరోద్యమం, అక్షరాల్లోని వైజ్ఞానిక సత్యాలు ప్రజలకు పంచడమే. 
వారికి మన అక్షరాల వెనుక విజ్ఞాన రహసా$లను నేర్చుకున్న తర్వాత 
ఆత్మ విశ్వాసము, ఆత్మ గౌరవమూ, కలగటము తథ్యము. 


ప్రపంచము మొత్తము మీద, కేవలం "అక్షర పద్దతి/ అక్షర వ్యవస్త" 
మాత్రమే శబ్దము మరియు శబ్ద ఉత్పతి సానముల మద్య 
సంబంధమును బట్టి వైజ్ఞానికంగా ఏర్పడిన పద్దతి. 

సాధారణంగా, అక్షరములంకే పిల్లలకు నేర్పే ఒక చిన్నపాటి 
విషయమనీ , మనం ఇంతకు మునుపే నేర్చేసుకొన్నదనే ఒక 
అభిప్రాయంలో సాధారణంగా ఉంటాము. కానీ వాస్తవానికి, ఎక్కువ 
శాతం తెలుగు మాతృ భాష గా గల వారికి, మన అక్షరాల వెనుక 
సెన్సు/విజాన రహసా$ల గురించి అవగాహన లేదనే విషయం కాస్త 
ఆందోళన కలిగించే అంశమే. ఉదాహరణకి, మన అక్షరములలో క, 
చ, ట, త, ప అని వరుసల ఎందుకు ఏర్పరిచారు? క తర్వాత ఖ, 


తర్వాత గ తర్వాత ఘ ఎందుకు? క, ఖ, గ, ఘ, జ వరుసలో చివర 
వచ్చే జ ఎలా పలకాలి? చే, జే పైన త వత్తు ఎందుకు కల్పించారు? 
మొదలైన ప్రశ్నలకు చాల కొద్ది మంది వద్దే వైజ్ఞానికమైన జవాబు 
లభిస్తుంది. 


ప్రస్తుతము, తెలుగు అక్షరములను వాటి వెనుక రహసా$లను 
వివరించకుండా, ప్రయోగాత్మకమైన అభ్యాసాలు లేకుండా, ఒక లిపి 
లాగా బాగా రుబ్బించి, నేర్పించడమే దీనికి కారణం. అక్షరాల వెనుక 
విజ్ఞానం, ముఖ్యంగా అక్షర రహస్వాలు తెలిపే మన ప్రాచీన శబ్ద 
సూత్రాలను, మన తెలుగు పాఠ్య ప్రణాళికలు విస్మరించడం వలన 
అక్షరాల కూర్పు లో ఉన్న సైన్సు మనకు తెలియదు. 

దాన్ని పరిష్కరించే దిశ గా, అక్షరముల కూర్పులోని రహస్వాలు ప్రతి 
ఒక్క తెలుగు వాడికి చేరాలనే శాంతియుతమైన సంకల్పంతో ప్రపంచ 
వ్యాప్తంగా నేను అక్షరోద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగినది. మన 
అక్షరాల కూర్పు వెనుక ఉన్న మెన్సును అందరికీ పంచాలనుకొనే 
నా అక్షరోద్యమానికి, మీరు తోడ్పాటు ఇవ్వాలని నా విన్నపము. 


- శనగవరపు ఉమామహేశ్‌ 


